సుగ్రీవ విజయము 
యక్షగానము 


డ్డ 


[గేవ విజయము 


యక్షగానము 


కర్త: 
కందుకూరి రుద్రకవి 
పీఠికాకర్త : 


డా॥ జి.వి.సు బ్రహ్మణ్యం 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 38 

సుగ్రీవ విజయము 
(యక్షగానము) 

మొదటి ముద్రణ : 19783 


(మాధవి బుక్‌ సెంటర్‌, హైద్రాబాదు) 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : ఫిబ్రవరి, 2019 


ప్రతులు : 1000 

వెల : ₹ 30/- 

అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 

ముద్రణ : చరిత ఇంటప్రెషన్స్‌, ఆజామాబాద్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణము, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


తెలుగులో సుగ్రీవ విజయం తొలి యక్షగానంగా ప్రాచుర్యం వుంది. కందుకూరి 
రుద్రకవి కాలానికి దరిదాపుగా రెండు మూడు యక్షగానాలు మాత్రమే ఉన్నట్లు కొందరు 
అభిప్రాయపడినప్పటికీ ప్రకటిత యక్షగానాలలో ఇదే మొదటిది. తెలంగాణ 
సాహిత్యానికి గర్వకారణమైన రచన “సుగ్రీవ విజయం”. రుద్రకవి 16వ శతాబ్ది 
ఉత్తరార్థానికి చెందినవాడు. యక్షగానం రంజిల్లుటకు యుద్ధ సన్నివేశం అనువైన 
వస్తువు. వాలి, సుగ్రీవులు భీకర పోరును రంగస్థలం మీద పండించే ఉద్దేశ్యంతో 
రాయబడింది సుగ్రీవ విజయం. సాంప్రదాయ పద్యంతోపాటు జంపెలు, 
అర్థచం ద్రికలు, ధవళములు, ఏలలు, ద్విపదలతో కూడి ఆటకూ, పాటకూ అనువైన 
రచనగా కనిపిస్తుంది. 

వాలి, సుగ్రీవులకు రాజ్యాధికారం తదితర కారణాలవల్ల వైరం తలెత్తుతుంది. 
అది దినదినం పెరిగిపోతూ వచ్చి సుగ్రీవుడు కిష్మింధలో అడుగుపెట్టలేని పరిస్థితి 
వచ్చింది. తన అంతరంగికుడైన వాయు పుత్రుడి సహకారంతో సుగ్రీవుడు శ్రీరాముడి 
మైత్రి చేయడం, వాలి, సుగ్రీవులు యుద్ధంలో ఉన్నప్పుడు రాముడు వాలిని 
సంహరించడం రామాయణంలో అత్యంత ప్రధానమైన, ఆసక్తిదాయకమైన ఘట్టం. 
స్వల్ప నిడివి గల కథతో అటు యుద్ధ సన్నివేశాన్ని ఇటు వాక్చటిమా ప్రదర్శనను 
పాఠకులు / ప్రేక్షకులు ఆనందించే విధంగా తీర్చిదిద్దబడిన యక్షగానమిది. 

ప్రసిద్ధ కథ, ఆసక్తిదాయకమైన సన్నివేశాలు, చక్కని కావ్య నిర్వహణవల్ల 
“సుగ్రీవ విజయం) ఐదు శతాబ్దాలు దాటినా చెక్కుచెదరకుండా ఆధునిక కాలానికి 
చేరింది. పాఠకులకు సాహిత్య అకాడమి మరొకసారి అందిస్తున్నది. ఆదరిస్తారని 
ఆశిస్తున్చది. 


13.02.2019, - తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాద్‌. 


ఆముఖము 


గాన మనినతోడనే మనకు స్ఫురించువారు యక్ష కిన్నర గంధర్వులు. పాటకు 
వారి ఫణుతులే పరమ ప్రమాణములు. అందు గాంధర్వవిద్య దేవలోకమున వర్తించునది 
యని సంగీతశాస్త్రజ్ఞుల యభిప్రాయము. శాస్త్రీయసంగీత పద్ధతిలో నది నరుల కందని 
మ్రానిపండువంటిది. ఈ యంశమును పింగళి సూరన కళాపూర్ణోదయ ప్రబంధమున 
నారదతుంబురగానమాత్సర్య వృత్తాంతమున సూచించియున్నాండు. దేవర్షియెన 
నారదుడు గంధర్వుండైన తుంబురుని గాంధర్వసంగీతవిద్యా పాండిత్యమున మించుటకై 
దైవాంశసంభూతుండైన శ్రీకృష్ణుని శిష్యత్వము నెజపిన ట్లా కథలో వర్ణింపంబడినది. 
అనంగా గాంధర్వ సంగీతవిద్య మార్గసంగీతమునకుం బరాకాష్టయను తాత్పర్య 
మేర్ప్చడుచున్నది. అయినచో యక్షకిన్నర సంగీతఫణుతు లెటువంటివి? అను మీమాంస 
వచ్చును. కిన్నరులు సామాన్యముగా విజయగీతములను, శృంగార గీతములను 
సామూహికముగా (౮61౦05) గాని, జంటలు జంటలుగాంగాని పాడుచుండుటను 
వర్ణించుట ప్రాచీన సంప్రదాయము. గంధర్వులు శుద్ధరాగ ప్రస్తారకు లైనచోం గిన్నరులు 
గేయగాన కోవిదు లనందగియున్నారు. అనంగా గంధర్వ సంగీతము నందు కంటె 
కిన్నర గానమునందు సాహిత్య స్పర్శ యెక్కువ యని యూహింప వీలగుచున్నది. 
యక్షులు గంధర్వ కిన్నరులవలె శుద్ధరాగ గేయగానములందే కాక నృత్యాభినయము 
లందును బ్రావీఖ్యము కలవారుగా గానంబడుచున్నారు. యక్షులు కామరూపులని 
ప్రసిద్ధి, కోరిన రూపములను ధరించి పాత్రోచితముగా నాట్యము చేయుచు గాన 
మొనరించు నేర్పు వారికి వెన్నతో వచ్చిన విద్య. యక్షులయందు గంధర్వ 
కిన్నరాదులందుకంటె రూపకప్రక్రియ రూపుకట్టుట కనువైన గానఫణితి వెలయుట 
కవకాశమున్నది. కావున యక్షగాన మనంగా నృత్త నృత్య నాట్యాభినయ విశిష్టమైన 
గానమనియు, సంగీత రూపక సంప్రదాయమునకు మూలవీజమనియు మనము 
భావింప వచ్చును. 


యక్షప్రశంస : 


యక్షప్రశంస వేదవాజ్మయమునుండి వినవచ్చుచున్నది. 
“మేన కర్మాణ్యపసో మనీషిణో 

యజ్ఞే కృణ్వంతి విదధేషు ధీరాః 

యదపూర్వం యక్షమంతః ప్రజానాం 

త న్మేమనః శివసంకల్ప మస్తు” 


ఇత్యాది వేదమంత్రము లందులకుం బ్రమాణములు. తరువాత బ్రాహ్మణ, బౌద్ధ, జైన 
సారస్వతములయందును యక్ష్మప్రశస్తి కలదు. జైమిని బ్రాహ్మణమునందు విచిత్రమైన 
వస్తువను నర్భమున యక్షశబ్ధము వాడంబడిన దనియు, గుహ్య సూత్రములలో 
భూతాదులతోపాటు యక్షావాహనముగూడ కలదనియు. వారు రోగ గ్రహావేశ 
శక్తులుగాం బేర్మొనంబడిరనియు, బౌద్ధసారస్వతమున యక్షులు నీతిప్రవర్తుకులుగాను, 
రక్షకశక్తులుగాను గీర్తింపంబడి రనియు, బౌద్ధశిల్పములందు యక్షయక్షిణీ ద్వారపాలక 
ప్రతిమలు గానవచ్చుచున్న వనియు, జైన సారస్వతమునందు వారు కామరూపులుగను, 
దయాళువులుగను రక్షణచణులైన రణశూరులుగను బ్రశంసింపంబడి రనియు, వాల్మీకి 
రామాయణమున యక్షత్వ మమరత్వమువలె దివ్యపదమనియు, భారతమున యక్షులు 
ధర్మపరాయణులనియు, జిజ్ఞాసువులనియు, శైలజలవనదేవత లనియు సూచింప 
బడినదనియు, భట్టి కావ్యమున యక్షులు సోత్రపాఠకులనియు, కాళిదాసుని మేఘ 
సందేశమున నృత్యగీత సంగీత ప్రియులనియు, బ్రాహ్మణబౌద్ధజైన సారస్వతములందు 
వారు మహిమాన్వితులుగను, దేవయోనులుగను, మాయావిద్యా నిపుణులుగను, రాక్షస 
కల్పులైన రాజస శక్తులుగను, కుబేరానుయాయులుగను బేర్మొనంబడి రనియు 
విమర్శకులు తెలిపియున్నారు. * 

'రామాయణమున దక్షిణహిందూదేశి మను వ్యాసమున శ్రీ వి.ఆర్‌.ఆర్‌. 
దీక్షితారుగారు యక్షులు పూర్వము సింహళమున రాజ్య మేలుచుండిరనియు, బలి 
చక్రవర్తి సేనానియగు సుమాలి వారి నోడించి యచ్చట రాక్షసరాజ్యము స్టాపించె 
ననియు, రాక్షసరాజ్య మంతరించిన తరువాత మజల యక్షులు సింహళమున 
రాజ్యమును స్థాపించుకొని క్రీ.పూ. 5వ శతాబ్ధివణ కచ్చట పరిపాలనము సాగించి 
రని 'మహావంశి మను గ్రంథమువలన దెలియుచున్న దనియు, వారు రాక్షస 
వంశశాఖకుం జెందినవా రనియు వ్రాసియుండిరి. మటికొన్ని గ్రంథముల వలన 


యక్షపభువైన కుబేరుడు లంకాధిపతి యనియు నతనిని రావణు డోడించి రాజ్య 
మాక్రమించు కొనంగా, నాతడు సపరివారుండై దక్షిణ భారత దేశమునకు వలస 
వచ్చెననియుం దెలియుచున్నది. దీనినిబట్టి యక్షులు దేవయోనులే కాక మానవులవలె 
భామజీవు లనియు స్పష్ట మగుచున్నది. ఈ యంశములను బలవజచు 
కథాసాక్ష్యములను బ్రహ్మవైవర్త, శివపురాణముల నుండియు, ఉత్తర రామాయణము 
నుండియు విమర్శకులు చూపించుచున్నారు. * 

కుబేర వంశీయులైన యక్షులకును, ఆంధ్రులకును సంబంధ బాంధవ్యము 
లున్నవని శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు పేర్మానుచున్నారు: “ప్రత్యేకించి కళింగ 
రాజ్యాధినేత అయిన అరిందముని కుమారుడుగా, దముండుగా పుట్టాడన్న విషయం 
చూస్తే ఆంధ్రులకు, కుబేరుడికీ, కుబేరజాతికీ సంబంధం ఉండి తీరాలన్న విషయం 
తేటతెల్లమవుతోంది. కళింగులు, ఆంధ్రులు భిన్నులన్న అభిప్రాయం కొందిరిలో వున్నా 
ఒకవిధంగా వీరు ఆగర్భసోదరులే! విశ్వామిత్ర శాపదష్టులైన పుత్రులు ఆంధ్రులయ్యారని 
కథవున్నా ప్రముఖ వేద ఖగోళ శాస్ర్రజ్ఞుండైన మహర్షి దీర్భతముని (మామతేయుడు) 
పౌత్రులుగా కూడా ఆంధ్రజాతి ఒకటి ఉన్నట్లు స్పష్టమౌతున్నది. “బలి భార్య అయిన 
సుధేష్టకు దీర్ధతమ మహర్షి సంయోగానుగ్రహంతో అంగరాజు జన్మించాడు. ఈ 
అంగరాజుకు వంగ, కళింగ, సింహ, ఆంధ్రపుత్రులు కలిగారు’ అని భారత భాగవతాలు 
పేర్కొన్నాయి. కాగా వంగులు, కళింగులు, సింహులు, ఆంధ్రులు అన్నదమ్ములన్న 
మాట! ఒక తండ్రిబిడ్డలే నన్నమాట! దీర్థతముని వంశీయులైన కళింగులు పాలించిన 
దేశాధీశుండైన అరిందమునికి పుత్రుడై పుట్టిన దముడు కుబేరుండై అలకాధిపత్యాదులు 
పొందినా కళింగుడే కదా! తొలుత పరిస్థితి ఏమైనా కళింగాంధ్రాలు దేశపరంగా 
వొక్కటే. మతి యక్షరాజైన కుబేరుండు ఒకప్పుడు సరిహద్దుదేశమైన కళింగదేశంలో 
వున్నా ఆంధ్రుల సోదరుడుగా తరువాతి ఆంధ్రదేశంలో ఉన్నట్లేకదా! కాగా అత్యంత 
ప్రాచీనకాలంలోనే దేవయోనిభేదజీవులైన యక్షులతో కళింగాంధ్రులకు సంబంధ 
బాంధవ్యాలున్నట్లు విస్పష్టంగా అర్థమవుతున్నది. దీర్హతమ మహర్షి వంశీయులైన వంగ, 
కళింగ, సింహాంధ్రుల విషయమూ, కళింగాధిపుడైన అరిందముని పుత్రుడైన దముని 
కుబేరత్వ విషయమూ, తమ దృష్టికి రానందువల్ల కాబోలు, కీర్తిశేషులు శ్రీ సురవరం 
ప్రతాపరెడ్డిగారు “యక్షులు” “ఆక్షస్‌ (౮౧౫3) నదీ ప్రాంతంవారో, లేదా 'యభి (YUChi) 
అనే మంగోల్‌ జాతివారో అయి వుంటారని కొన్ని అభిప్రాయా లున్నట్లు 
ప్రతిపాదించారు.” 


యక్షరాత్రి : 


క్రీ.పూ.3, 4 శతాబ్ధములలో వెలసిన వాత్సాయన కామసూత్రములందు 
'యక్షరాత్రి' ప్రసక్తి కలదు. అది యొక ద్యూతక్రీడ యని యశోధరుని జయమంగళ 
వ్యాఖ్య వివరించినది. యక్షరాత్రి కీ వ్యాఖ్యానము ననుసరించి అక్షరాత్రి యను భావ 
మేర్చడుచున్నది. పక్షరాత్రి యను పాఠభేదము కూడ కలదని కొందటి యభిప్రాయము. 
జయమంగళుని వ్యాఖ్య నిర్దుష్టము కాదనియు, యక్షరాత్రి పదము ద్యూతక్రీడ యను 
నర్ధమున వాడంబడ లేదనియు దైవారాధన పరమైన యుత్సవపరముగాం 
బేర్శొనంబడిన దనియు కొందజు భావించుచున్నారు. 

క్రీశ. 11, 12 శతాబ్దములలో నున్న హేమచంద్రుండు తన దేశీ నామమాలలో 
యక్షరాత్రికి ప్రాకృతరూపమైన 'జక్టరత్తీ' యను శబ్దమునకు దీపావళి యను నర్థము 
చెప్పియున్నాండు. నేపాళదేశమున ధనాధిదేవతయైన లక్ష్మీదేవికి దీపావళినాండు 
పూజలు జరుగు ననియు, నందు జూదముల తిరునాళ్ళు జరుపుకొను నాచారము 
కలదనియు ననునంశము దాని కుపబలకముగా నున్నది. 

కర్ణాటక యక్షగాన పరిశోధకులు శ్రీ యం.గోవిందరావుగారు కన్నడ 
దేశమునందలి దక్షిణ కనరా మండలమున గల మందర్హి మర్గకట్టె, కటిల్‌, ధర్మస్థల 
దేవాలయములందు యక్షగానమేళములవారు దీపావళినాడు తమ యిష్ట దైవములను 
గూర్చిన యుత్సవములు చేసికొను నాచారము కానవచ్చుచున్న దని పేర్కొని యుండిరి. 
శ్రీముళియ తిమ్మప్ప యను మతియొక కన్నడ విమర్శకుడు కుబేరుడు బలిచక్రవర్తి 
నుండి లంకారాజ్యమును దిరిగి పొందిన సందర్భమును దీపావళి పండుగగా 
జరుపుకొను నాచారము కల దని తెలిపియుండిరి. వీరి వాదమును గొంద 
అంగీకరించుట లేదు. శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు యక్షిణులలో తులసియక్షిణి 
శక్తిమంతమైన దని మంత్రశాస్త్ర ప్రసిద్ధ మనియు, కార్తిక పూర్ణిమనాండు జరుగు 
తులస్యుద్వాసన మహోత్సమునే యక్షులు పండుగగా జరుపుకొను వారనియు, దానికి 
యక్షరాత్రి యను పేరు వచ్చియుండవచ్చు ననియు భావించిరి. మొత్తమునకు యక్షూ త్రి 
యను సంప్రదాయము యక్షు లొనర్చుకొను ఉత్సవవిశేష మనియు, నది దీపావళి 
కావచ్చు ననియు, నందు వారు నృత్యగీతాదులతోదనే కాక, ద్యూతక్రీడాదులతోంగూడ 
వేడుకలు జరుపుకొనుచుండెడివారనియు, నట్టి సంప్రదాయము గుజరాతు, మార్వారు, 
నేపాలు, కర్ణాటక ప్రాంతములయందు వ్యాపించియున్న దనియుం దెలియుచున్నది. 


యక్షులు -జక్కులు: 


“విద్యాధరో£.ప్సరో యక్షో రక్షో గంధర్వకిన్నరాః. 
పిశాచో గుహ్యక స్పిద్గో భూతో మీ దేవయోనయః 


యక్షులు విద్యాధరాదులవలె దేవయోనులే కాక గానలోలులు. 


“యక్షా శ్చ నాగా౬పి కిన్నరా శ్చ 
గాంధర్వముఖ్యా౭_ పిగానలోలాః 


గానలోలుపత్వముతో పాటు కామరూపత్వము వారి ప్రత్యేకలక్షణము. ఇట్టి దేవయోనులు 
భౌమజీవులునై యుండి రనుటకుం దార్మాణములు వెనుక చూపంబడి యున్నవి. 
కాని, భౌమజీవులైన యక్షులు క్షాత్రధర్మము నెబిపినట్లుకానంబడుచున్నది. మానవ 
రాజవంశములందు యక్షరాజవంశము లను ప్రత్యేక ప్రసిద్ధి కానవచ్చుట లేదు. 
అట్లగుటచే యక్షగాన ప్రవర్తకులైన యక్షు లెవరను ప్రశ్న యుదయింపంగలదు. 
నృత్యగానలోలులై బహురూపప్రక్రియను జీవికకై స్వీకరించి జీవించునొక 
జాతివారికి యక్షనామము ప్రసిద్ధమై అన్వర్థముగా నిలచియుండవచ్చును. అట్టిజాతులు 
కర్ణాటాంధ్రదేశములం దున్నట్లు నిదర్శనములు కానవచ్చుచున్నవి. 

“యక్ష శబ్దమునకు వికృతులుగాం గన్నడమున “ఎక్కయు, తెలుగున 
“జక్కుయుం గానంబడుచున్నవి. కన్నడ కవులలో అభినవపంపండు, అగ్గళుండు “ఎక్కలు” 
“ఎక్కలగాణలు” అను శబ్దములను, రత్నాకరవర్ణి “ఎక్కడిగలు” అను శబ్దమును 
వాడియుందిరి. ఆంధ్రకవులు యక్షశబ్దమునకు మారుగా, జక్కులు, జక్కిణి శబ్బములను 
వాడియుండిరి. “జక్కువీడు” (జక్కులజాతివాందడు), “జక్కులటేడు” (కుబేరుండు), 
మొదలగునవి యిట్టివి. “జక్కి శబ్ద ప్రయోగ విచారము చేయుచు శ్రీ వడ్లమూడి 
గోపాలకృష్ణయ్య గారిట్లు వ్రాసియున్నారు : 

“జక్కి శబ్దానికి గుర్రం అని 'కట్టుపడిపోవటం” అనీ అర్థాలున్నాయి. చివరికి 
“జక్కిమోరి అన్నశబ్దం తెలుగులో (అశ్వముఖులకు) కిన్నరుల కుపయోగించారు 
పూర్వులు. 'జక్కిఒడలు” వంటిపదాలను రూపొందిస్తే కింపురుషులు (నరముఖం, 
అశ్వశరీరం కలవారు) అని కూడా అర్థం వస్తుంది. జక్కులు బహు వచనరూపం 
చూస్తే దాని ఏకవచనరూపం విసృత వ్యవహారంలో లేకపోయినా 'జక్కి ఉన్నదని 
స్పష్టపడుతుంది. అసలు 'యక్షు శబ్దమే యక్షిఅయి 'జక్కి గా మారిందని స్పష్టంగా 


అర్థమవుతున్నది యక్షిణీవిద్య అని “యక్షిణి” అని కనికట్టు విద్యపట్ల. ఇంద్రజాలంపట్ల 
ఉపయోగిస్తాము. లేనిదానిని ఉన్నట్లు చూపడం కనికట్టు విద్యలక్షణం. యక్షుల 
కామరూపత్వం ఇటువంటి విద్యలన్నింటికీ మూలమనడంలో సందేహంలేదు. “జక్కి 
అంటే “'కట్టువడిపోవటం” అని తెలుగులో అర్థం ఉన్నదని పేర్కొన్నాను. దానికి 
మూలరూపమైన “యక్ష శబ్దానికి కూడా 'కట్టి వేసేవాడు” అని అర్థం ఉన్నది. వివిధ 
విద్యలలతోపాటు నృత్యగానాది విద్యలతో కూడా కట్టివేయగలవారు- తన్మయాంబుధిలో 
ముంచగలవారు కాబట్టే వారికి 'యక్షు లన్న పేరు వచ్చివుండవచ్చు.”* 

“యక్ష శబ్దవాచ్యులైన దేవయోనులయందుం బ్రకటితము లగు నృత్యగానాది 
లక్షణ విశేషములు వృత్తులుగా గలిగిన మానవులలో నొకజాతిని యక్షులనియు 
ఎక్కులనియు, జక్కులనియు పిలుచుట పరిపాటియైన దని పైశబ్దవిచారముల వలన 
మనము సులభముగా గ్రహింపవచ్చును. కన్నడేశమున, “ఎక్కడిగలు, ఎక్కడిగాణలు” 
అని పిలువంబడు నీ తెగవారు నేండు కానవచ్చుట లేదు. కాని ఆంధ్రదేశమున 
గుంటూరు గోదావరి మండలములందు 'జక్కులజాతి” వారు కానవచ్చుచున్నారు. 

“జక్కులు-జక్కిణి” శబ్బములు జాతిపరముగా నన్వయించుటకు తగిన 
ప్రమాణములను జూపించుచు ఆచార్య యస్వీ జోగారావు గారు వ్రాసిన యంశముల 
నిచ్చట పొందుపజచుచున్నాను : 

“వీరిగుతించిని ఇ. థస్టన్‌ E.Thurston వ్రాసిన "Casts and Tribes of 
South India' అను గ్రంథము ద్వితీయభాగము 4౩8వ పుటలో నిట్లున్నది. 

'Jakkula—-Discribed as an inferior Caste of prostitutes, mostly 
of Balija Caste; and as wizards and a dancing and theatrical caste. At 
Tenali in Kristna District, it was customary for each family to give up 
one girl for prostitution' etc., 

దీనినిబట్టి జక్కులవారికి నాట్యకళతో సంబంధ ముండినట్లు విశదమగుచున్నది. 
కళావంతు లనిపించుకొను వారియెడ నట్టి సంబంధము సహజము, వారికొలము 
బిరుదు సార్థకము. మార్వారు గంధర్వుల సామ్యమున నీజక్కులవారు తొల్లిమత ప్రచాన 
నిమిత్తముననో లేక మజియొక ప్రధానవృత్తిగా నవలంభించియో యక్షగాన ప్రవర్తకులైన 
వారెల్లం గాలక్రమమునంగలసి యేర్చడినజాతియనియు, వారి వృత్తికి సంబంధించిన 
యక్ష (జక్క శబ్దము తరువాతివారికి జాతివాచకముగాం బరిణమించియుండు ననియు 
నూహింపవచ్చును.” 


“ఆంధ్రదేశమున జక్కులవారి ప్రశస్తి చిరకాలానుగతముగా వినవచ్చుచున్నది. 
ఈనాండు రాయలసీమలోనున్న జక్కసానికుంట్ల (కర్నూలుజిల్లా, పత్తికొండ తాలూకా), 
జక్కుల చెబువు (గుత్తి తాలూకా), జక్కల చెటువు (పెనుగొండ తా) జక్క సముద్రము 
(హిందూపురం తా.) జక్కులాడికి (బళ్లారి జిల్లా మొదలగు గ్రామ నామములు 
ప్రాచీనకాలమున నాయాప్రాంతము నందలి జక్కులజాతి ప్రాచుర్యమును సూచించును. 
అందు కొన్ని గ్రామము లొకప్పుడు వారి కీనాములుగా నీయంబడినట్లు స్థానికమైన 
(ప్రతీతి కలదు. క్రీ.శ.తే. 9. 6. 1481న జక్కుల కన్నాయి యనునామె తిరుమల 
దేవస్థానమున వేయించిన శాసన మొకటి కలదు.” అది క్రీ.శ. 15వ శతాబ్దినాంటి 
జక్కులవారి ప్రాభవమును సూచించును.” 

“వివిధ జాతుల యుత్ప్సత్తుల గుతించి యెతిహ్యము లనేకము చిత్ర చిత్రములుగా 
విశ్రుతము లగుచుండును. అట్లే యీ జక్కులవా రసలు యక్ష స్వరూపులే యైన ట్లొక 
గాథ కలదు. క్రీడా ఖిరామమున 'కామవల్లీ మహాలక్ష్మి కైటభారి, వలపు వాడుచు 
వచ్చె జక్కుల పురంధ్రి యని యున్నది. దానికి గామెపల్లివారి వీథిభాగవతములోని 
లక్ష్మీనారాయణుల ప్రణయ ఘట్టమును బాడుచు వచ్చినది జక్కులపురంధ్రి యని 
కొంద అపవ్యాఖ్యానము గావించిరి. ఆ కామవల్లియే కామేశ్వరిపాటి యను 
స్రీలపాటలోని కామేశ్వరి యని యాకామేశ్వరి కథను కీ.శే. వేటూరి ప్రభాకర శాస్త్రిగారు 
క్రీడాభిరామ పీఠికలో వివరించి యున్నారు. ఈ కథలో మహాలక్ష్మి శాపవశమునం 
బార్వతికి సద్యోగర్భమున సప్తకన్యకలుగా నుద్భవించిన దని యున్నది. అం దొకతెపేరు 
“జక్కులమ్మ యంట. కామవల్లి కడగొట్టుది...ఆ సప్తకన్యలనే “అక్కలు” లేక 'అక్కదేవత' 
లందురు.... క్రీడాఖిరామమునం గామవల్లి వలపు వాడుచు వచ్చిన జక్కుల పురంధ్రి 
ప్రశంస వెంట 'అక్కలి కొలువు వర్ణింపంబడినది. ఒక గృహస్థు సంతానార్థియి వారి 
నారాధించినట్లును, నాసందర్భమున అక్క లేడుగురును లేచి యాడిరనియు, నాయక్కలే 
“యక్షకన్యి లనియు (అనగా నిట జక్కుల పడుచు లనియు) జెప్పం బడినది. 
యక్షశబ్దమునకు- 'జక్క “ఎక్క అను రూపాంతరములే గాక “అక్క యను 
రూపవికృతియు నంగీకార్యమే యనియు, నది భాషాశాస్ర్రసమ్మతమే యనియు ఆచార్య 
శ్రీగంటి జోగి సోమయాజిగారనుచున్నారు.”* 


10 


యక్షగానము : 


జక్కులపాట యను సమాసమే సంస్కృతీకరింపంబడి యక్షగాన మయ్యె నని 
కీ.శే పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారి వాదము. విమర్శకులు దీనిని పూర్తిగా 
నంగీకరించుట లేదు. యక్షగానమను పదమే ముం దేర్చడి యది జక్కులపాటిగాం 
బరిణమించిన దని పేర్మొనుచు శిష్టవ్యవహారమున “యక్షగాన” మనియు, జనసామాన్య 
వ్యవహారమున 'జక్కులపాటి మొదలగు రూపము లందును బ్రచురిత మయ్యె నని 
భావించుచున్నారు. 

శ్రీనాథుండు భీమఖండమున 'కీర్తింతు రెద్దాని కీర్తిగంధర్వులు గాంధర్వమున 
యక్షగానసరణి” యని 'యక్షగాని శబ్దమును వాడియదియొక గాననరణియని 
సూచించినాండు. 'యక్షోఘ గీత మపి గానశైలీమ్‌” అని సంగీతసుధ యక్షగాన మొక 
గానశైలి యని పేర్కొనినది. ఆంజనేయకృత మగు నొక ప్రాచీన లక్షణ గ్రంథమున 
యక్షగానశైలి ప్రశంస కలదని యందురు కాని ప్రస్తుత మా గ్రంథము లభించుట 
లేదు. అట్లగుటచే యక్షగాన సరణిని గాని శైలినిగాని గుర్తించుటకు మనకు వీలుపడుట 
లేదు. ఈ నడుమ కళాప్రపూర్ణ శ్రీవడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు 'యక్షప్రియ” రాగ 
పరమైన రచనయే క్రమముగా యక్షగాన మయ్యె నని వ్రాసియున్నారు?” అంతేకాక 
“అసలు యక్షగాన మంటే యక్షుల గురించి చేసే గానం, యక్షులు చేసే గానం, 
యక్షులు గానం చేసినట్లు చేయబడే గానం అని అర్థాలు. యక్షులు చేసే గానం 
యేదైనా కావచ్చు. వారి ననుకరించి చేసేది యేదైనాకావచ్చు. యక్షుల గురించి 
చేసేదీ అంటే యక్షుల ప్రీతికై చేసే గానం కావచ్చు. కేవలం యక్షుల గాథలే గానంచేసేదీ 
కావచ్చు. యక్షుల ప్రీతికి యక్షులగాథలే కాక యితర గాథలూ వారి కిష్టమైనవి 
గానం చెయ్యవచ్చును. ఈ దృష్ట్వా గాన యోగ్యమైన ప్రబంధం యేదైనా సరే కావ్య 
మేదైనా సరే 'యక్షగాన' మనడానికి సమర్హమైన దన్నమాటి అని యక్షగాన శబ్దార్థాలను 
విస్తరించి నిరూపించినారు. 

“యక్షగాన శబ్దార్థమునుగూర్చి శ్రీ యం. గోవిందరావు గారు తమ వ్యాసమున 
లడ్విగ్‌, గెల్డ్‌నర్‌ అను పాశ్చాత్య పండితు లిరువురు యక్ష శబ్దమునకు 'ఉత్సవము 
(Festivity) అను నర్థము చెప్పినా రనియు, నది గాని యంగీకార్యమగుచో యక్షగాన 
మనంగా నొక యుత్సవ సమయమునం జేయం బడు సంగీతగోష్టి యని చెప్పవచ్చునని 
యన్నా'రని ఆచార్య యస్వీ జోగారావుగారు పేర్కొని యుండిరి. 


యక్షగానము స్వభావముచే గాన ప్రధాన మయ్యును, స్వరూపముచే రూపక 
ప్రక్రియా విశిష్టమై తెలుంగు సాహిత్యమున గానవచ్చు చున్నది గానముగాం బ్రారంభమై 
నృత్యాఖినయ విశిష్టముగాం బెంపుంగాంచిన దేశిరూపకరచనా విశేష ప్రక్రియ 
యక్షగానము. 


యక్షగాన ప్రసక్తి : 


బ్రాహ్మణ బౌద్ధజైన సారస్వతములందుం గానవచ్చుయక్షుల గాన మెట్టిదో 
మనకు దెలియరాదు. బౌద్ధులు జైనులు మతప్రశస్తిని జాటు కథలను గాథలను 
బాకృతాది భాషలలో గీతములుగనో రూపకములుగనో యక్షపాత్రల చేతం బాడించి 
యుండవచ్చును. కాని, యట్టివి మనకిప్పుడలభ్యములు. కన్నడ విమర్శకులు కొందజు 
“బెదందె “చత్తాణ'ము లనెడి కావ్య భేదములు, యక్షగాన సదృశములనియు క్రీ.శ. 
9 శతాబ్దినాటికే అవి కానవచ్చుచున్నవనియు పేర్మొనినను వానికి లక్ష్యములైన 
(గ్రంథములు దొరకుట లేదు. కవిరాజమార్గలక్షణాను సారము వాని స్వరూపములను 
భావించినచో నవి యక్షగానముల వంటి వనుటకు వీలు లేకున్నది. 

క్రీశ. 12వ శతాబ్దమున కన్నడ సాహిత్యమున వెలసిన చంద్రప్రభా పురాణము 
నందును, మల్లినాథ పురాణమునందును 'ఎక్కలగాణుల ప్రసక్తి వినవచ్చుచున్నది. 
అగ్గళుడు రచించిన చంద్రప్రభా పురాణమునందు వనవిహారము చేయుచున్న 
నాయకుండు మేళతాళములతో నిమిత్తములేకయే దేశీయ గీతము నొక 'ఎక్కలగాణ” 
యింపుగాం బాడుచుండ వినుచుందె నని వర్ణింపంబడినది. అభినవపంపని మల్లినాథ 
పురాణములో కమలామోది యైన తుమ్మెద రుంకారము కమలాలయయెన లక్ష్మిని 
గీర్తించుచు పాడెడు 'ఎక్కలి గాన ముతోం బోల్చి వర్ణింపంబడినది. ఆ పురాణమునందే 
“యక్షాందోళని మను యక్షిణి నాట్యము ప్రస్తావింపంబడినది. ఆ యాందోళికా 
నృత్యమును గూర్చి వివరించుచు శ్రీముట్నూరి సంగమేశముగారిట్లు వ్రాసిరి: “కన్నడ 
యక్షగానాల్లో నటివేషాన్ని యక్షిణీ వేషమనీ, శ్రీవేషమనీ, మోహినీ వేషమనీ పరిపరి 
విధాల పిలుస్తారు. ఈమె మొదటిసారి రంగస్థలానికి వచ్చినప్పుడు నడుము వరకు 
అట్టతో కట్టిన ఒక తొట్టెవంటి చౌకంలో నిల్చి నృత్తగతులు ప్రదర్శిస్తుంది. ఈ నృత్తాన్ని 
ఆందోళికాన్ఫత్య మనీ మంచెచప్పరనృత్య మనీ పిలుస్తారు”. ఇట్టి యక్షాందోళన 
నాట్యమునకును ప్రాథమికాంధ్ర యక్షగానమునకును గొంత సంబంధ బాంధవ్య 
ముండి యుడవచ్చు నని విమర్శకులు భావించుచున్నారు. 


12 


ఆంధ్రసాహిత్యమున 'యక్షగాన' ప్రశస్తి స్పష్టముగా వినవచ్చినది శ్రీనాథుని 
ఖీమఖందముననే. 


'క్రీర్రింతు రెద్దాని కీర్తి గంధర్వులు 
గాంధర్వమున యోగాన సరణి” (భీమ. ఖ. 8.65) 


అది క్రీ.శ. 1480 ప్రాంతము. అంతకుంబూర్వము పాల్మురికి సోమనాథుని (క్రీశ. 
1280-1340) పండితారాధ్య చరిత్రమున యక్షపాత్రల నేపథ్యముల తోడి 
యాటపాటల ప్రసక్తి కానవచ్చుచున్నది. అందలి పర్వత ప్రకరణమున శివరాత్రి 
జాగరమునం బ్రవర్తిల్లెిడి బహువిధములైన వినోదములను వివరించుచు 


“ఆదట గంధర్వ యక్షవిద్యాధ 
రాదులై పాడెడు నాడెడు వారు (రి?) 
విధమున బ్రచ్చన్న వేషముల్‌ దాల్చి 
యధికోత్సవము దులుకాడునట్లు” 


కొందరాడెడివారని వర్ణించెను. దీనివలన గంధర్వయక్షాదుల వేషములను ధరించి 
పాడుచుండెడివారివలెంబ్రచ్చన్న వేషములనుదాల్చి రూపక విశేషము లను బ్రదర్శించెడి 
యాచార మొకటి యప్పటికే ప్రసిద్ధమై యున్నదని స్పష్టమగుచున్నది. బౌద్ధ జైనమత 
ప్రచార సాహిత్యములం దట్టి యక్షపాత్రలు ధరించి యాడెడివా రుండి యుండవచ్చును; 
లేక జక్కులజాతివంటివారు ప్రదర్శించు యక్షగానములు వెలసియుంది యుండవచ్చును. 
వారి ననుసరించుచు నాడినయాట లిందు ప్రసక్తములై యున్నవి. వానితోపాటు 
నాటకములు బహురూపములు, వెద్దంగము, తోలుబొమ్మలాటలు మొదలగు రూపక 
కియలును తెరలు, వేషధారణ విశేషములు, సంగీతపుహంగులు, అభినయ భంగులు 
మొదలగు నెన్నియో విశేషములును వర్ణింపంబడినవి. అనగా నన్ని రూపక ప్రక్రియల 
యందును యక్షాదిరూపధారణములతోం బాడుచుండెడు రూపకప్రక్రియయు నొకటి 
ప్రసిద్ధమని స్పష్టమగుచున్నది. అట్టిది నేటి యక్షగాన ప్రక్రియకు మూలకందమై 
యుండుననుటలో విప్రతివత్తిలేదు. ఆ (ప్రక్రియ కట్టి ప్రసిద్ది ప్రచారములు 
రావలయునన్నచో నాకాలమునం గనీస మొకరెండు శతాబ్బులకుం బూర్వమే యది 
యుత్పత్తియై యుండవచ్చును. కావున యక్షగానముల ప్రాథమిక స్వరూపము తెలుగున 
క్రీ.శ. 1000 సం॥ నాంటికే వెలసియుండెనని యూహించుటకు వీలగుచున్నది. 


13 


కాని, యప్పటినుండియు శ్రీనాథుని కాలము వణకు గల మధ్యకాలమున 
నెట్టి యక్షగానములు రచింపబడినట్లు కానరాదు. ఒకవేళ రచింపంబడియున్నను 
నేండు మనకు లభ్యమగుటలేదు. శ్రీనాథుని క్రీడాభిరామము వీథి యను రూపక 
విశేషము. అది ప్రేమాభిరామమున కనువాదము. అందు జక్కులపురంధ్రి పాటపాడుట 
వర్ణింపంబడినది. 


సీ. కోణాగ్ర సంఘర్ష ఘుమఘుమ ధ్వనితార 

కంఠస్వరంబుతో గారవింప 

మసిబొట్టు బోనాన నసలు కాల్సిన కన్ను 
కొడుపుచేం దాటించు నెడప దడప 

శ్రుతికి సుత్మర్షంబుం జూపంగ వలయుచోం 
జెవిత్రాడు బిగియించు జీవగళ్ఞి 

గిల్ముగిల్మున (మోయు కింకిజీగుచ్చంబు 
తాళమానంబుతో మేళవింప 


రాగముననుండి లంఘించు రాగమునకు 

నురుమ యూరుద్వయంబుపై నొత్తిగిల్లి 

కామవల్లీ మహాలక్ష్మి కైటభారి 

వలపు వాడుచు వచ్చె జక్కుల పురంధ్రి. (క్రీ.రా. 135) 


దీనితోపాటు “అక్కల” (యక్షకన్యల) యాటయునందు వర్ణింపంబడియున్నది దీనిని 
గమనించినచోం బాల్మురికి సోమనాథుని కాలమునకుం బూర్వమే పాత్రలచే నాటపాటల 
రూవమున౦6 (వ్రయోగింవంబడు యక్షగాన (ప్రక్రియు జక్కులవారిచేం 
బరిపోషింపంబడుచుండె ననియు, నదియే కాలక్రమమున నాజాతివారలలో నొక 
విశిష్టగానసరణిగా, నేకపాత్రముచే శ్రుతితాళరాగసమన్వితమై, వాద్యోపకరణ సహితమై, 
కథాఖ్యానయుతమై నృత్యానుకూలముగా ప్రయోగించు నాట్య ప్రక్రియగా విస్తరించె 
ననియు స్పష్టమగుచున్నది. 

క్రీశ. 1537 ప్రాంతమున తాళ్లపాక చినతిరుమలాచార్యులు తన తాత యగు 
తాళ్లపాక అన్నమాచార్యుని (కీ.శ. 1408-1503) సంగీతలక్షణము నాంధ్రీకరించుచు 
దరువులు, జక్కులరేకులు* ఏలలు చందమామపదములు మొదలగువాని నెతింగించి 
యావరుసలోనే 


14 


“యక్షగానపదంబులు నవ్విధమున 
సముచితానేకవిధ తాళసంగతులును 

నవరసాలం క్రియా సవర్ణంబు లగుచు 

నలరు నని హరికీర్తనాచార్యుం డనియె” (సం.ల. 66ప.) 


అని యక్షగాన పదమును నిర్వచించెను. పై బేర్మానిన జక్కులరేకు పదముల లక్షణము 
లెజింగింపక యక్షగాన పదముల నిర్వచనమొనరించుటచే నారెండును స్వరూప 
స్వభావములందు సమానము లని యూహింప వీలగుచున్నది. దీనిని బట్టి క్రీ.శ. 
15వ శతాబ్దినాటికి యక్షగానమున కథయు, వివిధ తాళసంగతులు, నవరసాలంక్రియా 
సవర్ణములు, చేరి దానికి కావ్యస్వరూపసంపత్తిని సంఘటించిన వని తెలియుచున్నది. 

యక్షగానములు మొదట సంగీత సంకీర్తనల రూపమున ప్రారంభమై కథాకథన 
ప్రబంధ రూపములుగా పదునేనవ శతాబ్దమునాటికే పరిణామము చెందె నని 
పైంబరిశీలనము వలన గమనింపవచ్చును. 
ప్రథమాంధ్ర యక్షగానము: 

తెలుంగున నుపలభ్యమానములగుచున్న యక్షగానములలో కందుకూరి 
రుద్రకవి విరచితమైన సుగ్రీవవిజయము ప్రప్రథమ యక్షగాన మని పండితులు 
భావించుచుండిరి. కాని, తెలుంగున నిప్పటికి దొరకుచున్న యక్షగాన వాజ్మయమును 
బరిశీలించి క్రీ.శ. 15వ శతాబ్ది యుత్తరార్థమున నుండిన ప్రోలుగంటి చెన్నశౌరి 
రచించిన “సౌరభిచరితి మనుజక్కుల కథయే ప్రప్రథమ యక్షగానమనియు, క్రీశ. 
1500 ప్రాంతమున నున్న వెల్లంకి తాతంభట్టు కవిచింతామణియం దుదాహరించిన 
“లక్ష్మీకల్యాణమురేకు” లకు నాకరమైన యక్షగానము రెండవది యనియు చక్రపురి 
రాఘవాచార్యుందను కవి 16వ శతాబ్దమున రచించిన విప్రనారాయణ చరిత్రము 
మూండవదియనియు, కందుకూరి రుద్రకవి విరచితమైన “సుగ్రీవ విజయము” నాల్గవది 
యనియు డా॥ యస్వీ జోగారావుగారు తమ సిద్ధాంత వ్యాసమునం బేర్కొనియుండిరి. 
అందు మొదటి రెండును లభించుటలేదు. విప్రనారాయణ చరిత్ర మదరాసు ప్రాచ్యలిఖిత 
భాండాగారమునం గలదు. సుగ్రీవ విజయము ప్రకటితము. 


యక్షగాన లక్షణము : 


పదునైదవ శతాబ్ది యుత్తరార్ధమున వెలువడిన యక్షగానములు కొన్ని మనకు 
లభించుటనుబట్టి యంతకుం బూర్వము యక్షగాన రచన సాగియుండలేదని భావించుట 


15 


పొరపాటు. పదునేనవ శతాబ్ది పూర్వార్థమున వెలసిన తాళ్ళపాక అన్నమాచార్యుని 
సంకీర్తన లక్షణమునం బేర్మొనంబడిన “యక్షగాన పదముల ప్రశంస అందుకు 
సాక్ష్యము. క్రీ.శ. 1385-1445 సం॥ల నడుమ నున్న గౌరన మహాకవి తన లక్షణ 
దీపికయందు మధుర కవిత్వ స్వరూపము నెటింగించుచు “యక్షగానంబున వెలయు 
పదంబులు, దరువులు, నేలలు, ధవళంబులు, మంగళహారతులు, శోభనంబులు, 
నుయ్యాలజోలలు, జక్కులరేకుపదంబులు, చందమామ సుద్దులు, అష్టకంబులు, 
ఏకపద ద్విపద చతుష్పదాష్ట్రపదులు నివియాదిగాం గల్లు” నన్నింటిని బేర్మొని 
యుండుటను బట్టియు, నవి యన్నియు యక్షగానములందుం గానంబడుచుండుటను 
బట్టియు పదునాల్గవ శతాబ్ద్టినాంటికే యక్షగాన రచనము పరిపక్వదశ నంది లక్ష్యము. 
లెన్నియో వెలిసియున్నట్లు భావింప వీలగుచున్నది. కాని, మన దురదృష్టవశమున 
నట్టి దేశిసాహిత్యభాండారము మనకు కనుమటుగైపోయినది. 
పదునాజివ శతాబ్ది తరువాత వెలసిన లక్షణ గ్రంథములందు యక్షగాన 
లక్షణములు మనకు స్పష్టముగాం గానవచ్చుచున్నవి. ఉదాహరణమునకు - పదునాజివ 
శతాబ్దీపూర్వార్థమున నున్న చిత్రకవి పెద్దన తన లక్షణ సారసంగ్రమమున నిట్లు 
పేర్మొనెను : 
స్ప “వృషభగతి త్రిపుట రే కంఘ్రియుగ మగుం 
దుద నేండు లఘువులు తొలంగంజేయ, 
జంపెరేకునకు లక్షణము ద్విరదగతి 
యగుంగొన నొక లఘు వందు మాన, 
రచ్చరే కగును దురగవల్లనము గతి, 
మతి యేకతాళియౌ మధురగతిని 
ఆటతాళమున మాత్ర లంఘ కిర్వదినాల్లు 
నాల్గిట విరతి పద్నాలు గింట 


తే. నిలుచు నర్ధంపు నర్ధచంద్రికలు దీన 
యక్షగానాది కృతులతో నార్యు లిడిన 
రగడభేదంబు లవి యౌను రమ్యచర్య 
యవిత నిజవాససముదాయ! యాంజనేయ!” (2.141) 


16 


ఇందు పెద్దన త్రిపుటరేకు, జంపెరేకు, రచ్చరేకు, అర్ధచంద్రికల తాళగతులకు 
రగడగతులకు గల సామ్యబేదములను తెలియపజచెను. ఇట్టి విధానమునే యనుసరించి 
యక్షగానమునం దుందెడి రగడభేదముల నప్పకవి క్రీశ 1650 ప్రాంతమున బేర్మొనెను. 


సీ, “తుద నేడు లఘువులు తొలగించి చదివిన 
ద్రిపుటకు వృషభగతిపదయుగము, 
లలిం గడపల నొక్క లఘు మానిన జంపె 
మను ద్విరదగతి సమపదయుగము 
గురుతగు రచ్చరేకుం దురగవల్లనా 
హయ మేకతాళి యామధురగతికి 
సంఘ కిర్వదినాలు గటతాళమున మాత్ర 
లోలి విశ్రాంతి పద్నాలుగింటం 


తే. దెలియ నర్ధంబు నర్ధచంద్రికలు వీన 
యక్షగానప్రబంధంబు లతుకవచ్చు 
రగడభేదంబు లివి యండ్రు రసం గవీంద్రు 
లవితనిజసేవకస్తోమ! యబ్ధిధామ! (4.303) 


యక్షగానములందలి రగడభేదములు త్రిపుటాదితాళముల కనువుగా రచింప 
బడుచున్నట్లు తెలియుచున్నవి కాని వాని పేర్లు తెలియుటలేదు. పెద్దనయు, నప్పకవియు 
యక్షగానమునందలి రగడభేదములైన ఛందములను మాత్రమే పేర్మొనియుండిరి కాని 
వానియం దుపయోగింపంబడుచున్న వివిధదేశీచ్చంద ముల వివరముల నెటింగింపలేదు. 
గౌరవ లక్షణదీపిక యందలి కొన్ని కానంబడుచున్నవి. విజయరాఘవుని యాస్థానమున 
నున్న చెంగల్వకాళ కవి రాజగోపాల విలాసావతారికలోం బేర్మొనంబడిన 


“యక్షగానంబు రావణహస్త ముడుకు 

దండె మీటులు చెంగులు తాళములును 

జోల సువ్వాల ధవళంబు లేల లమర 

కొంద అతివలు వినిపించి రందముగను. 1.24 


అను పద్యము ననుసరించి యందలి ఛందోవిశేషములు తెలియుచున్నవి. ఈ 
యుగమునందే యున్న గణ పరపు వేంకటకవి తన లక్షణ శిరోమణిలో నిట్లు 
పేర్మొనినాండు. 


లట యక్షగానంబునకును 
పద్యగద్యంబులు బహువిధతాళముల్‌ 
రేకులు గూర్చ వర్తిల్లు.” 


లాక్షణికులుగాని, కవులుగా యక్షగానముయొక్క సమగ్రస్వరూపమును నిర్వచించినట్లు 
కానరాదు. యక్షగానములపైం బరిశోధన గావించిన ఆచార్య యస్వీ జోగారావుగారు 
సాహిత్య ప్రక్రియగా యక్షగానమునిట్లు నిర్వచించియుండిరి. 

“యక్షగానముల దితివృత్త మెట్టిదైన గావచ్చును. రచనాప్రక్రియ శ్రవ్యముగాని, 
దృశ్యముగాని కావచ్చును.ఏ ప్రక్రియయందైన గీతిధర్మము విహితము. అందు 
రాగతాళములలో నొకదానికింగాని రెండింటికింగాని తగుప్రాధాన్యము గల 
రచనావిశేషములు (రేకు, దరువు, పదము, కీర్తనమొ॥) ద్విపద (మంజరియును), 
పద్యములు (జాత్యుపజాతి వృత్తము, అర్ధపద్యములు, సంస్కృత శ్లోకములును), వచనము 
(సంధి ప్రయోజననాత్మకముగాని, సంవాదాత్మకము గాని, వర్ణనాత్మకమైనను 
గాందగును, చూర్ణికలు, విన్నపములుమొ॥। గద్య ప్రభేదములు) నుండందగును. 
ఏలాదిగీత ప్రబంధవిశేషముల ప్రయోగ మైచ్చికము.” 

“మంగళారంభాని మంగ మధ్యాని మంగళాంతాని ప్రథన్తే, యను 
సంప్రదాయము ననుసరించి యక్షగానములు భగవస్తుతితో నారంభమగును. తరువాత 
వినాయకస్తుతి, పూర్వకవిస్తుతి, కుకవినింద, కృత్తిభర్భవర్గనము, షస్ట్రంతములు, 
ప్రవర్తింపంబడి యక్షగాన కథారంభము చేయంబడును. ఇట్టి పూర్వరంగము 
శ్రవ్యకావ్యోచితమయ్యు దృశ్యప్రక్రియ నాశ్రయించి గానముచేయం బడుచుండును 
సంస్కృత నాటకములందువలె సూత్రధార ప్రవేశము కానరాదు! కాని హంగుదారుల 
పోహళింపు వాద్యగానములమేళవింపు గానవచ్చుచున్నది. ప్రాథమిక యక్షగానములందు 
నటియే రంగమున నృత్యము చేయుచు నాయాగీతముల నాలపించుచుండి నట్లును, 
వంతదారులు సంధివచనము లాలపించుచు నట్లును దెలియవచ్చుచున్నది. 
వేషరచనము, తెర లుపయోగించుట రూపకప్రయోగానుగుణ్యమును సూచించుచున్నది. 
పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోం దెరలోనుండి వెలువడి నాట్యమొనర్చెడి 
నటిని వర్ణించిన విధముగాంచుడు 


“శిరమున నురమున జెవులకంఠమున 
గరముల గూకటిగాళ్లం జెల్వార 
గవదండలును గనుగవ గదలికలు 


18 


సవరంబులును గలశంబు దండులును 
భసింతబు బూతపైంబరగు బచ్చెనలు 
నలరారు చిజుగజ్జియలును నందియలు 
సరిరత్నపంక్తుల జలపోషణములు 

గర మొప్ప తొంగళ్లు గల చల్లడములు 
బొల్బు దంతావళుల్‌ బుష్పమాలికలు 
దాల్చి యత్యద్భుతోత్సవ లీల దనర 
జనులు హర్షింప నాస్థానముల్‌ సొచ్చి 
యనుకూల వివిధవాద్యసమ్మేళనమును 
నార్భటం బిచ్చి యొయ్యన జవనికల 
గర్భంబు వెడలి యక్కజము వట్రిల్ల...” 


రంగస్థలమునకు నలువైపుల నుండు ప్రేక్షకులకుం బ్రదర్శనము కనంబడునట్లుగా 
ప్రయోగము నిర్వహింపంబడెడిది. 

కాలక్రమమున నొకేపాత్ర యాడుచుంబాడుచు కథను వినిపించు ప్రక్రియ 
తగ్గుమొగము పట్టి యొక్కకపాత్ర యొక్కొకనటుడు ధరించి ప్రయోగించు ప్రక్రియ 
వాప్తికెక్కినది. అట్టి యక్షగానములకు యక్షగాననాటకములనియు, వీధినాటకము 
లనియు, బయలాట లనియు పేళ్ళువచ్చినవి. ఇట్టి పరిణామము తంజావూరు నాయక 
రాజుల కాలమునందు ప్రసిద్ధికెక్కినది. విజయరాఘవ నాయకుడు యక్షగానమును 
నాటకముగాం బేర్శొనినాండు. దైవస్తుతి షస్ట్రంతములకు బదులుకై వారమును 
నటీసూత్రధారులను బ్రవేశపెట్టినాండు. రగడలు, త్రిపుటలు మొదలైన వానికంటె 
పదములు, దరువులు, జతులు మొదలైన వానిని విరివిగాంజొప్పించినాండు. 
ఆకాలమున యక్షగానములలో పాత్రలసంఖ్యతో పాటు నాటకీయత పెంపొందినది. 
పురాణేతిహాసపురుషుల జీవితాలనే కాక సమకాలీన మహాపురుషుల జీవితగాథలు 
యక్షగానములలో వస్తువులుగాం గైకొనంబడినవి. 

యక్షగాన ప్రక్రియతో సన్నిహిత సంబంధము పెంచుకొని వెలువడినవి 
కలాపము, బుట్టిఖథ, హరికథ, వీధినాటకము, కూచిపూడి భాగవతములు, మొదలగు 
దేశిరూపక ప్రకియలు. ఇటీవలి వీథినాటకములలో సమకాలీన రాజకీయములకు 
సంబంధించిన యితివృత్తములును గ్రహింపంబడినవి. తెలుగున నాటకరచన 
మభివృద్ధి చెందుటచే యక్షగాన రచనాప్రక్రియ వెనుకంజ వేసినను, అంతరించి 
మాత్రము పోలేదు. 


కొజవంజి - యక్షగానము : 


కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ద్రావిడ భాషలలో వెలసిన కురవంజు 
లనంబడు దేశీయ దృశ్యరచనలే గేయవిశిష్ట నాట్యరచనలై పల్లెలందు జక్కుల వారిచేం 
బ్రదర్శింపం బడుచు, క్రమముగా నగరముల కెంగంబ్రాకి యక్షగానము లనంబడె 
నని భావించిరి. ఈ వాదమును విమర్శించి ఆచార్య యస్వీజోగారావుగారు కొబివంజి 
దృశ్యరచనల కంటె యక్షగానములు ప్రాచీనములుగాను గనుపట్టుచున్న వనియు, 
వానియందు కొన్ని సాదృశ్యములు గనంబడుచున్నను వానిమధ్య జన్య జనక 
సంబంధము కనరాదనియు, సమాంతరముగాం బెరిగిన సాహిత్య ప్రక్రియ లనియు 
బ్రతిపాదించిరి. 


బొమ్మలాట - యక్షగానము : 


బొమ్మలాట నుండి యోగానము జనించినదని శ్రీనేలటూరి వెంకట 
రమణయ్యగారి వాదము. దానిని విమర్శించి ఆచార్య యస్వీ జోగారావుగారు 'బొమ్మలాట 
-యక్షగానముల యొక్క నైసర్గిక స్వరూపమును బరిశీలించినచో నారెండింటికిని 
గాఢమైన యనుబంధము కల దనిపించును. అయితే అది యనుబంధము మాత్రమే. 
జన్యజనక భావసంబంధము కాదిని నిశ్చయించిరి. 

యక్షగానము దేశిసంప్రదాయమున జనించిన రూపక ప్రక్రియ యని పలువురు 
విమర్శకులు భావించు చున్నారు. కాని యది సంసృృతోసరూపక జన్య మని భావించెడి 
వారును గలరు. యక్షగానముల యుత్పత్తి పరిణామ వికాసములను బరిశీలించినచో 
మొదట దేశియై జనించిన యక్షగానము పరిణామమున మార్గలక్షణములను దనయందు 
లీన మొనర్చుకొని విస్తరించినదని స్పష్టముకాంగలదు. 


యక్షగాన విభాగము : 


ఆచార్య యస్వీ జోగారావు గారు యక్షగానములను ప్రయోజన ప్రాధాన్యమును 
బట్టియు, నితివృత్త వైవిధ్యమును బట్టియు నీ విధముగా విభజించినారు. ప్రయోజన 
ప్రాధాన్యమును బట్టి యక్షగానములు శ్రవ్యము లనియు, దృశ్యము లనియు, ఉభయ 
(ప్రయోజనాత్మకములనియు మూండు విధములు. అందు (శవ్యములలోం 
(బ్రబంధములవలె పఠనమునకు మాత్రమే పనికి వచ్చునని యనియు, హరికథలవలె 
జంగంకథలవలె కథాఖ్యానమునకుం బనికి వచ్చునవియనియు రెండు తెజంగులు 


20 


కాననగును. దృశ్యములను వీథినాటకములు, బొమ్మలాటలు, మార్గనాటకములు, 
ఆధునిక నాటకముల విధానము ననునరించినవిగాం జతంర్విధ మున 
విభజింపవచ్చును. 

ఇతివృత్త వైవిధ్యమును బట్టి పౌరాణికము లనియు, స్థలపురాణములు లేక - 
క్షేత్ర మహాత్యము లనియు, చారిత్రకములనియు, మహాపురుషులచరిత్ర లనియు, 
తాత్మాలికేతివృత్తములు గలవనియు, సాంఘికేతివృత్తము లనియు జానపదగాథలనియు, 
కల్యాణకథ లనియు, తత్వవిషయికము లనియు విలాస చరిత్ర విజయాది 
నామములతో గనవచ్చు నితరము లనియు విభజింప వచ్చును. 

యక్షగానముల వైశిష్ట్యము నుగ్గడించుచు డా॥యస్వీ జోగారావగారు అవి 
సర్వోపభోగ్యములైన సమాహార కళాస్వరూపము లనియు, వివిధ ప్రక్రియానుబంధము 
లనియు, బహువిధ పదకవితా ప్రభేద సమీకరణము లనియు, వస్తువైవిధ్య శోభితము 
లనియు, శృంగార వీర కరుణ హాస్య రసప్రధానము లనియు, ఛందో వైవిధ్యమునకును, 
భాషావైవిధ్యమునకును, లోకవృత్త ప్రదర్శనమునకును నాకరము లనియు, బీర్మొనిరి. 
యక్షగానము యొక్క దేశిక నాటక కళా ప్రాతినిధ్యమును గూర్చి వారు నుడివిన 
మాట లిచ్చట సంస్మరణీయములు : 

“దేశివాబయ మంతయు మధురకవితా శాఖకుం జెందిన గీతప్రబంధముల 
ప్రాచుర్యము గలది కావున నట్టి గీత ప్రబంధముల కెన్నిటికో యక్షగాన మాకర 
మగుటచేత యక్షగానమును దేశివాజ్బయకోశమంతటికినిం (బ్రతినిధి యనం 
జెల్లును. కాని, యక్షగాన మనంగా నీనాండు గాన ప్రక్రియగాం గాక రూపకప్రక్రియగాం 
బరిగణింపం బడుచున్నది. అయితే యక్షగానమునకు ముందే దేశమున వీథి 
నాటకములు ప్రచారమునం దుండినను, అది యా వీథి నాటకములతో నేకమై 
నాటక ప్రక్రియగా రూపొంది, నాటక శబ్ద వాచ్యమునై మధ్యలో మార్గనాటక ప్రభావము 
సోకినను దన వ్యక్తిత్వమును గోల్పోక, కలాపము, కొరవంజి మొదలగునవి దేశీయ 
దృశ్య రచనలుగా రూపొందుటకై తన ప్రక్రియాసత్వమును దానము చేసి, 
బొమ్మలాటలకును వాటమైన వంతపాటగాం బరిఢ విల్లియుండుటం జేసి, దానిని 
దేశిసరణికిం జెందిన నాట్యకలా ప్రపంచమునకుం గూడ తగిన ప్రతినిథి యనుటలో 
విప్రతిపత్తి యుండరాదు.” 


21 


సుగ్రీవవిజయము : 


రామాయణకథలో6 బతాకనాయకుడు సుగ్రీవుండు. స్వీయకార్యమును 
సాధించుకొని నాయకునకుం గార్యసాధనమునం దోడుపడువాండు పతాక నాయకుండు. 
ప్రథానేతివృత్తమునకు సమాంతరముగా నడుచు పతాకనాయక వృత్తము 
మహాకావ్యములందు నాతివిసతమయ్యు రసవంతముగ నుండును. అట్టి వస్తువు 
సామాన్యముగా నొక ప్రత్యేక లఘుకృతి కితవృత్త పుష్టినింగల్పింప సమర్ధమై యుండును. 
సుగ్రీవుని వృత్తాంత మట్టీ కండపుష్టికల కథ. రావణుని నోడించిన వాలితో సుగ్రీవునకైన 
వైరాభావము, యుద్ధము వీరరస ప్రధానములు. తారాశోకము కరుణరస ప్రపూరితము. 
ధర్మసంస్థాపనమునకై రాముండొనరించిన స్నేహకార్యము ధర్మవీర పరిపోషకము. 
హనుమంతుని నీతి చాతుర్యము కథాసంవిధాన సమర్థము. ఇట్టి సహజవస్తు సంపద 
నిండారిన వస్తువును గ్రహించి యక్షగానముగా రచించిన కవివతంసుండు కందుకూరి 
రుద్రయ. 

“'కాళికాంబా ప్రసాద సంకలిత కవిత్వ చాతుర్యుందైనకందుకూరి రుద్రకవి 
విశ్వబ్రాహ్మణుండు. ఇతని తంద్రి పెదలింగనార్యుడు. ఇతని యింటి పేరునుబట్టి 
నెల్లూరు మండలమునందలి కందుకూరితని వాసమై యుండవచ్చును. ఇతండు సుగ్రీవ 
విజయ మను యక్షగానమునే కాక నిరంకుశోపాఖ్యాన మను ప్రబంధమును 
జనార్ధనాష్టకమునుగూడ రచించెను. శ్రీకృష్ణదేవరాయల భువన విజయమున వెలసిన 
అష్టదిగ్గజ మహాకవులలో నీత డొకం డనియు, నీతండా సభాభవనమున నీశాన్య 
దిక్కున నధివసించెడి వాండనియు, బ్రతీతికలదు. మల్మిభరామని ప్రసిద్ధిగాంచిన 
ఇబ్రహీంకుతుబ్‌షా రుద్రకవికి దయతింత్రిణీ జనపదమును దాన మిచ్చినట్లు శాసన 
ప్రమాణము కలదు. ఆ గ్రామమునే రెండు చింతల) యని పిలచెదరు. ఆ గ్రామమున 
నీకవి వంశీయు లాయగ్రహారము ననుభవించుచుండి రనియు, నావంశమున వారికి 
“కవివారు” అనునామ మేర్చడెననియు, రుద్రకవి యా(గామమున వసించి 
యుండెననియు కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తెల్పియున్నారు. రుద్రకవి 
నిరంకుశోపాఖ్యానమును తాళికోటయుద్దానంతరము వ్రాసియుండు ననుటకుం గావ్య 
ప్రమాణములు కలవు కావున నాకవి (కీ.శ.1500 నుండి 1580 సం॥ల నడిమి 
కాలమున నివసించియుండవచ్చు నని విమర్శకులు భావించుచున్నారు. ఇందు కొందరి 
కభిప్రాయభేదములున్నను అతండు పదునాజవ శతాబ్ది యుత్తరార్థము వాడను టలో 
నెట్టి సంశయమును లేదు. 


22 


రుద్రకవి కందుకూరి జనార్దన స్వామిభక్తుండు. అతని యక్షగాన కృతి నాదేవున 
కంకిత మిచ్చి కృత్యారంభమునందును, అంతమున ద్విపదయందును ఆస్వామిని 
కీర్తించెను. 

సుగ్రీవ విజయమునందలి వస్తువును బట్టి యది ప్రఖ్యాతము, పౌరాణికము 
రామాయణమునందలి కిష్మింధకాండమునుండి యీ కావ్యవృత్తము గైకొనంబడినది. 
సహజరస సన్నివేశబంధురమై యుండుటచే రుద్రకవి మూలకథ నెట్టి మార్పులు 
చేయక తనకావ్యమున నిబంధించుకొనెను. 

సుగ్రీవ విజయము మంగళారంభసూచకమైన శ్రీకారము మొదట నిలిచిన 
యుత్పలమాలా వృత్తముతో నారంభమగును. అదియే నాందీపద్య మనందగియున్నది. 
అందు రుద్రకవి త్రిమూర్తులకును త్రిశక్తులకును, విఘ్నేశ్వరునకును, గురువునకును 
నమస్కరించి, కావ్యవిద్యావిదులను నుతించి, కవితా జడులైన కుకవులను నిరసించెను. 
ఆపై నాకవీశ్వరుండు, కృతీశ్వరుండూన జనార్దన స్వామిని (తిపుటలో) నుతించెను. 
దశావతారసుత్యాత్మకమైనషష్ట్రంతములనర్ధచం ద్రికలలో నాపై రచించి కథాక్రమమున 
కుపక్రమించెను. ఈ రచనా విధానము శ్రవ్య కావ్యోచిత రచనా ప్రక్రియతో నారంభించు 
ప్రాచీనాంధ్రయక్షగాన సంప్రదాయమును దెలుపుచున్నది. 

కావ్యారంభమువలెనే కథారంభమునుగూడ శ్రీకారముతో నారంభించుట యొక 
విశేషము. రుద్రకవి కథాకథనమును సంగ్రహముగను సూటిగను సాగించి, 
రసభావపోషకములైన సంభాషణములను బ్రకరణోచితముగా విస్తరించి రచించుట 
యతని కావ్యమునం గానవచ్చు రచనావిశేషము. 

సీతాన్వేషణపరులైన రామలక్ష్మణులు తాపస వేషములందున్నను శరచాపధరులై 
యుండుటచే సుగ్రీవుండు వారిని గాంచి వాలి పంపున వచ్చినవా రని భయపడును. 
హనుమంతుడు వారి రూపసంపదను వర్ణించి, యట్టి తేజోధనులకు దుష్టగుణము 
లుండవని వివరించి, వారికండ కేంగి వారి పూనిక నెటింగి వచ్చెదనని సూచించును. 
వాలి యందుల కంగీకరించును. హనుమంతుడు రామ లక్ష్మణుల సన్నిధి కేంగి, 
నమస్కరించి, వారి యాగమున కార్యమును గూర్చి ప్రశ్నించును. లక్ష్మణుడు తమ 
వృత్తాంతము నెటీంగించి, హనుమంతుని వర్తనమును (బ్రశంసించి, యతని 
వివరములను గూర్చి (ప్రశ్నించును. హనుమంతుడు సుగ్రీవుని గుణగణముల 
నుగ్గడించి, తా నతని మంత్రి యనియు, వారి కాతని యేలకను బంటు చేయునేర్చు 
తనకు గలదనియు విన్నవించును. రామనానతని లక్ష్మణుడు “రాముడు 


23 


జగదేకవీరుండయ్యును రాజు లొంటిగా రణమున కేంగుట పాడికాదు కావున సుగ్రీవుని 
తోడుదీసికొనం దలచుచుండె”నని తెలిపెను. హనుమంతుండు సుగ్రీవునకడకేంగి 
యతని నందుల కొప్పించి రామలక్ష్మణులతో నతని కగ్నిసాక్షిగా స్నేహమునను 
సంధించెను. సుగ్రీవుండు సీ్‌త్ర బుష్యమూకపర్వతము పై జారవిడిచిన యాభరణముల 
మూంటను రామునకుం జూపించెను. రాముం డాయాభరణములను గాంచి సీతను 
స్మరించుచు శోకమూర్తియె విలపించును. కొంతవడికి తేరుకొని రాముండు వాలిని 
సంహరించి కిష్మింధము వాలి కిచ్చెదనని ప్రతినచేసి వాలిసుగ్రీవుల వైరమునకుం 
గారణ వృత్తాంతము నాతండు చెప్పగా వినును. దుందుభిశవమును గొనంగోట 
మీటియు, సప్తతాళములను బడంగొట్టియు దన పరాక్రమమును బ్రదర్శించి సుగ్రీవునికి 
ధైర్యము దెప్పించును. సుగ్రీవుండు రాముని పరాక్రమమును గీర్తించి శరణువేడును. 
రాముడు సుగ్రీవుని వాలితో యుద్ధము చేయుటకుం బురికొల్పి తాను వృక్షముచాటున 
నిలిచి బాణ సంధానమునకై వేచియుండును. వాలి సుగ్రీవుల ద్వంద్వయుద్దమున 
సుగ్రీవుండు వాలిచే నొత్తంబడును రాముండు వారి రూప సాదృశ్యమును గాంచి 
సుగ్రీవుని గుర్తింపలేక శరసంధానముగా వింపడయ్యెను. రాముండుఖిన్నుండైన 
సుగ్రీవునకు ధైర్యము చెప్పి, గజపుష్పమాల నాతని మెడలో నలంకరించి మజల 
వాలితో, బోరుమని పురిగొల్పును తార వలదని వారించినను వినక బలోన్మత్తుడైన 
వాలి సుగ్రీవుని నధిక్షేపించుచు గలిసి పోరునెండ శ్రీరాముండు చెట్టుచాటునుండి 
బాణమును సంధించి వాలిని గూలనేయును. 

వాలి రామునివర్తనము నధిక్షేపించును. రాముడు తనచర్య ధర్మ బద్ధమేయని 
సమర్థించుకొనును. మూర్చాగతుండైన వాలినిగాంచి తార హృదయ విదారకముగా 
శోకించును. రాము నెత్తిపొడుపు మాటలతో నధిక్షేపించును. సుగ్రీవుని వక్రోక్తులతో 
నిందించును. వాలి మూర్చదెలిసి తమ్ముని జేరంబిలిచి, రాజులను మదిలోన 
నమ్మవలదని బోధించి, అంగదుని నతని కప్పగించి, కంఠమాలిక నతని కర్పించును. 
అంగదుండు తండ్రిపాటునకు వెక్కివెక్కి యేడ్చుచుండ నాతనిని కరుణారస 
ముట్టిపడునట్లుం లాలించి, పినతండ్రిని సేవింపు మని యాదేశించి, రామబాణ 
నిహతుండగు చున్నందులకు సంతసించి, ప్రాణములు పోకమునుపే బాణమును 
బెకలింపు మని రామునిం ట్రార్థించును. రాముండు బాణము తీయుటతో నతని 
ప్రాణములు గూడ వెడలును. అంగద సుగ్రీవతారాదుల శోకము మిన్నంటును. 


24 


పురజను లీవృత్తాంతమును విని బహువిధములుగా తలంతురు. చివరకు 
వాలికంటె సుగ్రీవుండే యుత్తముండని సమాధానపడుదురు. రామునానతి చొప్పున 
సుగ్రీవునకు కిష్మింధారాజ్యపట్టాభిషేకము జరుగును. పుణ్యాంగనలు ధవళములు, 
చెంచెతల ఏలలు, పాడి రాముని గీర్తింతురు. సుగ్రీవుండు రామునకు గానుకలువెట్టి 
కిష్కింధ కాహ్వానించును. కాని, మునివృత్తిం జరించుచున్న రామలక్ష్మణులు 
పట్టణవాసము నుజ్జగించి వానకాలము వెడలు నంతవజకు మాల్యవంతమున 
నుండుటకు నిశ్చయించుకొందురు. కిష్మింధలో సుగ్రీవుండు తారాసమేతుండై వేడ్మగాం 
గాలము పుచ్చుచుండును. 

ఈ కథలో నాయుపుపట్టు సంఘర్షణము. రామాయణమున రామునకు 
సహాయకుడు సుగ్రీవుడు. ఈ కథలో సుగ్రీవునకు సహాయకుడు రాముడు. 
సుగ్రీవుని యుద్ధవిజయ మిందలి వస్తువు. ప్రతినాయకుండు వాలి. వాలి మరణము 
రాముని సహాయమున సాధించుట నాయకుని కార్యము. కథలో సంహావధ్యుండయ్యు 
నతనియందుం బరితకు సానుభూతి కలుగవలెను. అది వాలి పరాక్రమౌదార్య 
వివేకవర్తనముల వలన గొంత కలుగును. తారావిలాపము వలన కొంత కలుగును. 
అంగదుని శోకమువలన కొంత కలుగును. ప్రతి నాయకుండుద్ధతుండయ్యు 
విషాదనాయకునివలెం జిత్రింపంబడవలెను. అట్టి చిత్రణమున కందుకూరి రుద్రకవి 
కృతకృత్యుండయ్యెను. ఈ కథలో ధర్మాధర్మముల సంఘర్షణము కలదు. స్నేహ 
విరోధముల సన్నికర్షకలదు. దానిపై కథానిర్మాణమంతయుం జిత్రముగా సాగును. 
పఠిత నాకట్టుకొనును. 

కందుకూరి రుద్రకవి సంభాషణల నిర్వహణమున నందెవైచిన చేయి వానిని 
విస్తరించి రసపోషణముగా దీర్చిదిద్దుట యం దతడు (శ్రద్ధవహించెను. హనుమంతుండు 
సుగ్రీవునితోడను రామలక్ష్మణులతోడను, లక్ష్మణుడు హనుమంతుని తోడను చేసిన 
సంభాషణములను త్రిపుట, జంపె, ద్విపదలయందు విస్తరించి వ్రాసెను. సీతా 
స్మరణమున రాముండు పలికిన శోకాలాపముల నతివేలముగాం ద్రిపుటజంపెలలో 
విస్తరించి కరుణరసస్ఫోరకముగా రచియించెను. సుగ్రీవుండు రామునితోం బలికిన 
మాటలను జంపె త్రిపుట అటతాళగతులతో నడిపించెను. తార వాలితోం బలికిన 
పలుకులు అటతాళగతితోడను, వాలి సమాధానము జంపెతాళమునను, వాలి 
శ్రీరామునితో నన్నమాటలు త్రిపుట జంపె తాళములందును, రాముని సమాధానము 
జంపె తాళమునందును తారాశోకము ఆటతాళ, జంపెతాళ (త్రిపుటతాళములలోను, 


25 


వాలి భాషణము జంపెతాళమునను, ద్విపదలోను జనవాక్యములను జంపెలోను, 
వాలి రామునింజేసిన ప్రశంస సీస పద్యము, జంపె లోను నడిపిన విధమును 
గాంచినచో నాతడు రూపక ప్రక్రియకనుగుణముగా నాయా పాత్రధారులు 
తత్తత్సన్నివేశముల యందు సంభాషణలను బాడుచునభినయించుట కనువుగా 
రచించినట్లు స్పష్టము కాంగలదు. 

కథా కథనమున నీకవి వచనమును, ద్విపదను, అర్ధచంద్రికలను ప్రధానముగా 
వాడుకొనినను, అంతర్జాథయైన వాలిసుగ్రీవులవైర వృత్తాంతమును వివిధ గతులలో 
రసోదంచితముగ నడిపెను. రాముని శోకమూర్తిని వర్ణించు నర్ధచంద్రికయు (28) 
యుద్ధవర్ణనమున ద్విపదయు (50) సుగ్రీవుని దైన్యముననేక తాళమును (52) 
ఛందోమర్శజ్జుండు చూపించు రచనాశిల్పములు. 

ఈ యక్షగానమున నున్న రచనలలో కథాకథనమును బాత్రసంభాషణమును 
బెనవైచికొనినవి కొన్ని కలవు. దానివలన నీయక్షగానము కథాగానమున కుద్దేశింపం 
బడినదని భావించుటకు వీలగుచున్నది. కాని, యట్టిపట్టులకంటె స్వతంత్ర 
సంభాషణము లున్నభాగము లధికము లగుటచేం బ్రదర్శనానుకూల్య మీయక్షగానమున 
కున్నదని విమర్శకులు భావించుచున్నారు. 

సంగ్రహరచమైనను ఈ యక్షగానమున పాత్రలస్వభావ శీలములను గన్నులకు 
కట్టునట్లు కందుకూరి రుద్రకవి చిత్రించినాండు. ఇందు నాయకుండు సుగ్రీవుండు. 
అతనికి వాలి యన్నచో సింహస్వప్నము రామలక్ష్మణులను గాంచి యతండు 
భయపడుటలో నది స్పష్టము. స్నేహశీలి హనుమంతునితోడను రామలక్ష్మణులతోడను 
అతండు వర్తించిన విధముననది నిరూపితము. అండయున్నచో గొండలను 
పిండిచేయువాండు రాముని సాయమున వాలితో యుద్ధమునకుం గడంగుట 
యందువలననే. కష్టము వచ్చినచో క్రుంగిపోవువాండు, అన్నను చంపియు 
నతనివియోగమునకు విలపించినవాండు. నమ్మినవారిని మోసగింపనివాండు. 

శ్రీరాముడు ధీరోదాత్తుండు. ధర్మవర్తనుండు. అతని బహిః ప్రాణము సీత. 
ఆమె సొమ్ములను గాంచినప్పు డాతండు పొందిన శోకమతని (ప్రేమకు వ్యాఖ్యానము. 
చూడుడు 19 త్రిపుటః అనంతదుఃఖము ముంచుకొనివచ్చినను అంతలో తేరుకొని 
కర్తవ్యనిష్టుండు కాంగలడు. అది ధీరోదాత్తలక్షణము. కార్యము సాధించు వణకు 
నిదురపోనివాండు. ఆభ్రితరక్షకుండు. ఇట్టిగుణము లాతండు సుగ్రీవునకు విజయము 
సాధించి పెట్టుటలో 6గానంబడుచున్నవి. 


26 


లక్ష్మణుండు అన్నను వెన్నంటు నీడవంటి వాడు. నమయోచిత 
వాక్యనిపుణుండు. హనుమంతుడు నమ్మినబండు, మంత్రి, కార్యసాధన నిపుణుడు. 
ప్రతినాయకపక్షమున వాలి, తార, అంగదుండను పాత్రలు బలీయములైనవి. 
సుగ్రీవుని విజయము వీరిని విషాదసాగరమున ముంచినది. అట్టి విషాదమును 
వివరించి రచించుటచే పఠిత కాపాత్రలయందు సానుభూతి కలుగుచున్నది. 
వాలిపాత్రను రుద్రకవి ఉదాత్తీకరించినాండు. అతని యహంకారము, తొందఅపాటు 
పరసతీవ్యామోహము, బలగర్వము సుగ్రీవుండు చెప్పిన కథవలనం దెలిసినను, అతండు 
వాలితో రణమున కేంగుచు, 
“గతిలేక పోయి రాఘవు మజుంగుం జొచ్చె రవి 
నుతుండు నాకేమిటికి సుదతి! యీరోత!” 
యని తారతో ననిన పలుకులు అభిమానస్ఫోరకములై పఠితలమనములం జూం 
గొనును. 
“అన్నదమ్ములు మేము మాలో నలిగి చిత్తములోనం బోరుచు 
నున్న నీకుం బ్రసక్తి గలదే యొకని దనుమన్‌” 


అని రాముని (ప్రశ్నించుట యందును, 


“శ్రీరామ! నీరామ! జెజంగొన్న రావణుని 
వారధుల ముంచితిని వాలమునం జుట్టి 

ఒకమాట నాకుం జెప్పక పోయితివి గాక 
సకలదైత్యుల దున్ని జానికిని దేనె” 


అనెడి సాభిమానోక్తులయందును, 


“రామువిభుతోడ మును పేమి చేసెదనంటి 
నామాట చెల్లించి యతనికృప నొంచు” 


మని సుగ్రీవునికి బోధించిన హితోక్తులందును, 


“పతిలేని కపి రాజ్యపట్టంబు నినుంగట్టి 
సుతుండ! నీవిభవంబు సూడలేనైతి” 


నని సుతినితోం బలికిన కరుణరసార్థములైన పల్ములందును, వాలి యభిమాన స్నేహ 
వాత్సల్య మూర్తులను రూపుకట్టించి కృతార్థుడైనాయడు రుద్రకవి. తారాశోకము 


27 


కరుణరసవార్థి. ఆమె రామునిననిన ఎత్తిపొడుపు మాటలు రామబాణముల కంటె 
వాడియైన ములుకులు. బాలుండైన అంగదుండు దుర్భర పితృశోకాకుల మూర్తి, 
వీరి సంభాషణలు రక్తికట్టించుట యే కథలోనిపట్టు. రుద్రకవి తన రచనా సామర్థ్య 
మంతయు నందుం బ్రదర్శించి చిరస్మరణీయుండయ్యెను. 

సుగ్రీవవిజయమున సంగిరసము వీరము సుగ్రీవుని యందు శ్రీరామ వర్థితమైన 
వీరము పోషింపంబడినది. వాలియందు రౌద్రముకరుణమును తారయందు 
కరుణమును బోషింపంబడినవి. ప్రతినాయకపక్షవర్తియెన కరుణరసమునాయకుని 
వీరమునకుం బోషకము. శ్రీరాముని పరాక్రమ జనితమైన వీరాద్భుతములు అంగిరస 
పోషకములు. 

కందుకూరి రుద్రకవి కవిత్వము నిరంకుశోపాఖ్యానమునందువలెం గాక యిందు 
ప్రసన్నమధురమై తేనెలూరుచు కథా(ప్రవృత్తికిని, రసవృత్తకిని, దోహదకారి 
యగుచున్నది. ఈయక్షగానము ప్రజాదరణపొందినదని చెప్పుచు కీ.శే. వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారు వ్రాసిన వాక్యము లిచ్చట స్మరణీయములు. 

“ఈరుద్రకవి సుగ్రీవ విజయమును గూడ స్రీవృద్ధపామరాదులు పలువురు 
పాడుచుందురట! ఆయా పాత్రముల పాటలు తత్తద్వేషధారలు వచ్చిపాడు నట్లును, 
తక్కిన సంధివచనాదులు ఒకరిద్దజు సూత్రధారప్రాయులు పఠించునట్లు నీసుగ్రీవ 
విజయము వీథియాటగా నాడంబడుచుండెడిది.” 

ఈయక్షగానమున నొకవృత్తము, రెండుసీసములు, ఒక కందము, మూండు 
గీతపద్యములు, రెండువందలకు మించిన ద్విపదలు, సంధివచనప్రాయములైన 
వచనములు, (త్రిపుట, జంపె, కుజబుచజంపె, ఆటతాళము, ఏకతాళము మొదలగు 
తాళ (ప్రధానములైనదరువులు, ధవళములు, శోభన మంగళములు, ఏలలు 
అర్ధచంద్రికలు మొదలగు దేశిచ్చందములును వాడంబడినవి. 

సుగ్రీవ విజయ యోగానరచన మాకాలమునందు వెలసిన యక్షగానముల 
స్వరూప స్వభావములతో సంవాదము నొందుటయేకాక, తరువాత వెలసిన యక్షగాన 
రచనలపైందన (ప్రభావమును వైచినది. ఆంధ్రమున లభించుచున్న నత్యంత 
ప్రాచీనయక్షగానములలో6 దలమానికముగా సుగ్రీవవిజయము ప్రసిద్ధికెక్కినది. 

కందుకూరి రుద్రకవి సుగ్రీవవిజయము తమిళమున యక్షగాన రూపము 
ననే అనువదింపంబడినది. ఆ యనువాద లికితప్రతులు మదరాసు ప్రాచీన 
లిఖితపుస్తక భాండార తమిళగ్రంథముల నం. 509-511, ఇట్టి గౌరవ మీ యక్షగాన 
ప్రసిద్ధిని జాటుచున్నది. 


28 


ఈ సుగ్రీవవిజయ యక్షగానమును కీ.శే.వేటూరి ప్రభాకరశాస్త్రి గారిచే 
పరిష్మరింపంబడి శ్రీకపిలేశ్వరపురాధీశ్వరులచే (ప్రకటింపబడిన ప్రతి నాధారముగాంగొని 
ప్రకటించుటయైనది. అందు శ్రీశాస్తిగారు మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక 
భాండారములోని యాజు ప్రతులను, ఆంధ్రసాహిత్య పరిషత్రతులను రెండింటిని 
పరిశోధించి పాఠనిర్ణయములు గావించియుండిరి. ఆప్రతియం దధస్సూచికలలో 
కొన్నిరాగములు సూచింపంబడియున్నవి ఉదా : (త్రిపుట (3) ఆహిరిరాగము; 
అర్ధచంద్రికలు (5) సౌరాష్ట్రరాగము; జంపె (13) భైరవి రాగము; జంపె (15) 
కల్యాణిరాగము; త్రిపుట (19) ఆహిరి; జంపె (26) పాడిరాగము; అర్థచంద్రికలు(27) 
నాటరాగము; అటతాళము (32) గంభీర నాటరాగము; అర్ధచంద్రికలు (34) 
పాడిరాగము; ఆటతాళము (36) ఆహిరి రాగము; త్రిపుట (41) ఆహిరిరాగము; 
జంపె (44) రామప్రియరాగము; త్రిపుట (46) ఆహిరిరాగము;ఏకతాళము (52) 
సౌరాష్ట్రరాగము త్రిపుట (55) ఆహిరిరాగము; ఆటతాళము (70) ఆహిరిరాగము; 
సంగీతమర్శజ్ఞులు వీని సార్థక్యమును భావింపంగలరు. ఆప్రతియందే అధఃసూచికలో 
నిచ్చిన మంగళమును కావ్యాంత మంగళ సూచకముగా నుండనప్పననియు, తరువాతి 
యక్షగానములలో నదిగానవచ్చుచున్నదనియు భావించి యీప్రతిలో పాఠమునందే 
గ్రహించుటయెనది. 

నే నీ పీఠిక వ్రాయుటలో ఆచార్య డా॥ యస్వీ జోగారావుగారి ఆంధ్రయక్షగాన 
వాజ్మయచరిత్ర ప్రధానముగాం దోడ్చడినది. కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రి, 
వాబ్బయాధ్యక్షులు శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య, ఆచార్య డా॥ దివాకర్ల వేంకటావధాని 
గారలు రచించిన పీఠికలును వ్యాసములును సహాయకారులైనవి. వారికి హృదయ 
పూర్వక కృతజ్ఞతాభివందనముల నర్పించుకొనుచున్నాను. 

కీ.శే. వేటూరి ప్రభాకరశాస్తిగారి పీఠికతో ప్రకటితమైన ప్రతిని నాకందంజేసిన 
మిత్రులు శ్రీనిడదవోలు సుందరేశ్వరరావుగారికిని, యీ గ్రంథమునకు పీఠికవ్రాయుట 
కవకాశమిచ్చుటయేకాక, ప్రస్తుత మందుబాటులో లేని ఈయక్షగానమును ముద్రించి 
సాహితీ బంధువులకు, విద్యార్థులకు నెనలేని సేవచేయుచున్న మాధవీ బుక్‌ సెంటర్‌ 
అధినేత శ్రీ ఎ.వేంకటేశ్వరరావుగారికిని నా కృతజ్ఞతలు. 


- జి.వి.సుబ్రహ్మణ్యం 


29 


ఎ రాలా జ లు ల 


సూచికలు 


చూడు : సీతా కల్యాణము (యక్షగానము) తొలిపలుకు 'వాజ్బయ మహాధ్యక్ష 
శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు, పుట. ౪. 

చూడు : ఆంధ్రయక్షగాన వాజ్మయ చరిత్ర, ప్ర. భా. పుట. 3-5. 

చూడు : సీతాకల్యాణ యక్షగానము-తొలిపలుకు. పుటలు ౫నుండి ౫11. 
సీతాకల్యాణము (యక్షగానము) తొలిపలుకు. పుట. ౫౪. 

తిరుపతి దేవస్థాన శాసనములు, ద్వితీయ సంపుటము, నం.77. 

ఆంధ్ర యక్షగాన వాబ్బయచరిత్ర, ప్ర.భా.పు. 17-18 22-24. 
సీతాకల్యాణము (యక్షగానము) తొలిపలుకు, పుట. Vii & viii. 

గౌరనకవి (క్రీ.శ. 1380-1440) రచించిన లక్షణదీపికలో జక్కుల 
రేకుపదములు మధురకవితలలోం జేరునని తెల్పియుండెను. 


WIENS 


30 


సుగ్రీవ విజయము 


సెల్‌ 


(యక్షగానము) 


ఉ. శ్రీవిభుం గొల్చి శంకరు భజించి చతుర్ముఖు నెంచి భార్గవీ 
గ్రావసుతాసరస్వతులం బ్రార్ధన సేసి గణేశపాదపూ 
జావిధి సల్పి దేశికుల సంస్తవనం బొనరించి కావ్యవి 
ద్యావిదుల న్నుతించి కవితాజడుల న్నిరసించి వేడుకన్‌ 


వ. అని కవీశ్వరుండు కృతీశకష్ట్వరుం డగు కందుకూరి జనార్దనస్వామి 
నే మని కొనియాడుచున్నాండు. 


త్రిపుట. 
లలితగాత్రుడు శుభచరిత్రుండు దళితశత్రుండు సుజనమిత్రుండు 
నలిననేత్రుండు కందుకూరి జనార్దనుండు. 
ఇందిరార్యుండు సాధువర్యుండు పృథులశౌర్యుండు మేరుధైర్యుండు 
నందితార్యుండు కందుకూరి జనార్దనుండు. 


ధృతివిశాలుండు గానలోలుండు దివిజపాలుండు ధర్మశీలుండు 
నతదయాళుండు కందుకూరి జనార్దనుండు. 


వ. అని మజియు నద్దేవతాసార్వభౌమునకు షష్ట్రంతంబులు 
సెప్పిన విధం బెటువలెను. 


అర్ధచంద్రికలు 


చదువులు దెచ్చిన జలచరపతికిన్‌ 
కుధరము మోచిన కూర్మంబునకున్‌ 
మేదిని దాల్చిన యాదిమకిటికిన్‌ 


31 


బ్‌ 


కనకకశిపుం దునిమిన నరహరికిన్‌ 
బలి నణంచిన మాయలవడుగునకున్‌ 
మనుజేశులం గొట్టిన రామునకున్‌ 
రావణుంజంపిన రఘువర్యునకున్‌ 
భానుజుం గూల్చిన భలభద్రునకున్‌ 
దనుజసతులం దగిలిన బుద్దునకున్‌ 
ఖలు నణంపంగల కల్యాకృతికిన్‌ 
సర్వము దా నగు జన్నప్పనికిన్‌ 


అంకితముగా నా యొనర్చంబూనిన సుగ్రీవవిజయం బను 
యక్షగానంబునకుం గథాక్రమం బెట్టిదనిన. 


శ్రీరామచంద్రుండు సీతామహాదేవిం 
గానంబున వెదకంగ వచ్చి 
పంపాసరోవర ప్రాంత్యభూములయందు 
సౌమిత్రియునుం దాను సంచరింప 
నావేళ సుగ్రీవుం డధికసంభ్రమముతో 
బుష్యమూకమున వర్తించుచుండి 
చూచి యా ఘనుల తేజోవిశేషములకు 
వెజింగంది మంత్రికోవిదున కనియె; 


“వీరు మనలను వధియింప వేష మొంది 
వాలిపంపున వచ్చినవారుగాను 
నాకుం గాన్పించుచున్నది; గాక యున్నం 


దాపసుల కేల శరచాపధారణంబు?” 


అని పలికి యచ్చోట నిలువంజాలక భయపడుచున్న సుగ్రీవునితో 
హనుమంతుం దేమనుచున్నాండు. 


పుట. 


“'కపికులోత్తమ! నాకుం జూడంగం గపటవేషము గానరా దిది 
విపులపుణ్యులం బాపమతు లని వెబివనేలా. 


32 


ఏల యిచటికి వచ్చిరో వీ రెవ్వరో యీ రూపవంతులు 
చాల పరిశోధించి చూతము జడియ వలదు. 
రాజవంశ్యులు రాజతేజులు రాజపురుషులు రాజవీర్యులు 
రాజసంబున నిటకు నేమిట రాంగతంబో. 
ఈ మనోహరరూవవైఖరు లిట్టి తేజముం గలుగువారికి 
భూమి నెటువలె దుష్టగుణములు వొడమునయ్యా. 
ఏను నచటికిం బోయి వారల పూనికంతయుం దెలిసి వచ్చెద 
బానునందన! వెరవ నేటికిం బంపు నన్ను 
నేర్చునను జని వారి రాకయు నియతవృత్తియు నిజముంగల్లయు 
నేర్పరించెద నుండు మిచ్చట నినతనూజా!? 9 


వ. అని పలికిన నీవు పోయి వారల వృత్తాంతం బంతయుం దెలిసి 
రమ్మని హనుమంతుని బంపి సుగ్రీవుండు దా నచ్చోట నుండ 
వెజచి మలయాద్రికిం బోయె; నట హనుమంతుండు రామలక్ష్మణుల 
సన్నిధికి వచ్చి దండప్రణామంబులు సేసి యే మనుచున్నాండు. 10 


త్రిపుట. 


“అయ్య! మీరలు రాజసుతులో యతులొ తెలియంగరాదు సందియ 
మయ్యె మునివేషములు నృపచిహ్నములు గలుగన్‌ 
ఏల నిచటికి వచ్చితిరి మీ రెవ్వ రెప్పుడు నెచట నుందురు? 
చాల మిముం గనుంగొన్న మా కాశ్చర్య మయ్యెన్‌? 
వెంట నెవ్వరు లేక యీ మునివేషములతో నడవిలోపల 
నొంటిం దిరుగంగ నేమి కార్యం బొదవె మీకున్‌? 11 


ద్విపద. 
అని పల్కి వినయ మొప్పారంగ నున్న 
హణుమంతుం జూచి యిట్లనియె లక్ష్మణుడు : 
“వనచరవీర! యిక్ష్వాకువంశమున 
జనియించి లోకప్రశస్తుండై నట్టి 
దశరథేశ్వరుండు మా తండ్రి యీ విమల 


33 


యశుండు రాముండు; లక్ష్మణాహ్వయుం డేను; 
దండ్రియానతిమీందం దాపసవృత్తి 
దండకాటవిలోన ధరణిజ మేము 
సంచరింపంగ రామజనపాలుదేవి 
నంచితచారిత్ర యగు సీత నెత్తు 

కొనిపోయె దుష్టమార్లుండు రావణుండు 
మనమున నెంచక మము డాగురించి. 

వాని పోంబడి ఘోరవనభూములందుం 
బూనికం దెలియంగం బూని యేతెంచి 
కమనీయగుణపుష్పకబరి యా శబరి 
సుమహితాత్ముం డటంచు సుగ్రీవుం జెప్ప 
దానిచే నతని వృత్తాంత మంతయును 

వీనుల కింపుగా విని యా కపీంద్రు 
నాదరంబున నేలి యతని చిత్తంబు 
ఖేదమంతయు మాన్సం గ్భప పుట్టి యిటకు 
వచ్చినవార; మెవ్వండవు? మా మదికి 
వచ్చియున్నవి నీ ప్రవర్తన ల్లొన్ని 
దెలియంజెప్పు మటన్న దినకరవంశ 
జలధీందునకుం గపిచంద్రుం డిట్లనియె: 12 


జలలు. 


“'ఇనవంశతిలక! నే నినతనూభవుమంత్రి 
ననిలజుండ నాపేరు హనుమంతు డండ్రు. 
కపులకెల్లనురాజు కార్యఖడ్డములకు 
నిపుణుండు సుగ్రీవుం డపరిమితబలుండు 
మెలు పొందంగా నతని మీకు బంటుగం జేయ 
నలినాప్తకులవర్య! నాచేత నౌను. 13 


వ. అనిన రాఘవేశ్వరుని చిత్తం బెజింగి లక్ష్మణుండు హనుమంతు 
నితో నేమనుచున్నాండు. 14 


34 


జంపె. 


“శ్రీరామచంద్రుం డాగ్రితరక్షకు(డు మేరు 
ధీరుండు శూరుండు దివ్యాస్త్రవిదుండు 
ఈ మహామహుసేవ యే ప్రొద్దుం గావింతు 
నేమజక బంటనై యేను గపివర్య! 
పూనికొని రఘరామభూపతికి సాధింప 
రానికార్యము లేదు తైలోక్యమునను; 
ఐన రాజులు నొంటి నరుగ ధర్మము గాదు 
కాన రాముడు మిమ్ముం గైకొనంగం దలంచెన్‌” 15 


వ. అని పలికి “నీవు పోయి గొబ్బునం గార్యంబు సమకూర్చు” మని 
పంపిన హనుమంతుండు శ్రీరామలక్ష్మణులకు మొక్కి వీడ్కొ 
నిన పిమ్మట నెటువలెను. 16 


ద్విపద. 


అనిలనందనుండేగి యర్శ్మతనూజుం 
గని మొక్కి పలికె: 'నోకపికులాధీశ! 
ఆరూఢి నీకు ననాయాసమునను 
శ్రీరాముం డనెడి నిక్షేపంబు దొరక; 
నింక నీయక్కజలెల్లను దీజిం 

గొంకక రఘురాముం గొల్వు మేతెంచి” 
యనిన సుగ్రీవుండు హనుమంతుతోడ 
ననియె సంతసమంది- 'యనఘ! నీకతన 
సలలితంబుగ రామచంద్రుని జూడం 
గలిగె; నాశోకాంధకారంబు వాసె; 
నాలస్యమేల చయ్యన బుష్యమూక 
శైలంబునకు రామజనపాలుం దోడి 
తెమ్మన్న నేంగి ధాత్రీపాలసుతుల 
సమ్మతిం దోడ్మొని సరగ నేతెంచి 


35 


నికటస్థలంబున నిలిపి సుగ్రీవు 

నకు విన్నవించిన, నయమొప్ప నతండు 
వచ్చి యా రాఘవేశ్వరునకు మొక్కి 
మచ్చిక నతనిచే మన్నన ల్లాంచి 
యమ్మహామహనిచే నగ్నిసాక్షిగను 
నమ్మిక ల్లొని, తాను నమ్మిక లొసంగి 
గుహలోపలికి దోడుకొనిపోయి, మున్ను 
మహిపుత్రి యాకాశమార్దంబునందు 
దనుజాధముండైన దశకంఠుం డెత్తు 
కొనిపోవునప్పు డాకుధరంబుమీంద 
వడి మూటగాంగట్టి వైచినయట్టి 
తొడవులం గడుభక్తితోం గొంచు వచ్చి 
యవనీశునకు నిచ్చి యవి వచ్చినట్టి 
వివర మంతయుం దెల్ప విని మూర్చవోయి 
యల్లనం దెలివొంది యా భూషణముల 
నెల్లనేర్చదడం జూచి యెద నొత్తుకొనుచు. 


వ. అప్పుడు దుఃఖావేశంబున రామచంద్రుం డేమని శోకించు చున్నాండు. 


పుట. 


“హా సతీమణి! ధర్మచారిని! హా గుణోన్నత! జనకసుత! నను 
బాసిపోయితి వింతలోనే పద్మనయన! 

ఎంత భయపడి తల్లడించితొ యెంత యడలితొ యెంత బడలితొ 
యింతి! రావణు డెత్తుకొని చన; నేమి సేతున్‌; 

నన్ను విడిచియు నిలువంజాలక నాతి! వచ్చితి వడవిం దిరుగను 
నిన్ను విడి యే నెట్టు లోర్తును నీలవేణి! 

లేంటి మాయలు మదిని దెలియగలేక పాపపురక్కసునిచే 
బోటి! నినుం గోల్పడితి నింక నాకేటి బ్రతుకు; 

ఇందుముఖి! నినుం బాసినప్పుడె యేల పోకను నిలిచెం బ్రాణము? 
నిందలకుం బాలైతి ధరలో నిన్నుం బాసి; 


36 


17 


18 


రమణిరో! నిన్నుం బాసినప్పుడె రాతిరే శివరాతి రాయెను 
నిముసమైనను నాదుకంటికి నిదుర రాదు; 

పలుకుపలుకున నొలుక నమృతము పలుకనేర్చిన జాణ! ముద్దుల 
కలికి! చిలుకలకొలికి! నీ న్నెటం గందునొక్చొ! 

కూడంజని యాపసిండిమృగమును గూల్చి చర్మముందెచ్చినాండను 
వేడుకలు గనుంగొనంగనేరక వెల్టి నైతి; 

లలన; నిను గలనైసం బాయంగంగలన, నీ విట లేకయుండినం 
జలనమొందెను నాదు హృదయము జలజనయనా! 

నన్ను నీ వెడంబాయ వెన్నడు; నిన్ను నే నెదంబాయంజాలను; 
గన్నెరో! యీవెతలు వచ్చెను గడవందగవే.” 


వ. అని మజియు నేమనుచున్నాండు. 


కో 


జలలు. 


“తరణికులమునం బుట్టి శరచాపములు పట్టి 
తరుణిం గోల్ప్చడుకంటె మరణమే మేలు! 

నను శౌర్యవంతుండని తనపుత్రి నిడినట్టి 
జనకవిభుం డీవార్త విని వగవకున్నె! 

ఒకట నొచ్చము లేకయున్న రవివంశమున 
కకట నాచే నింత యపకీర్తి వచ్చెన్‌.” 


వ. అని పలికి రాఘవేశ్వరుం డెటువలె నుండెను. 


అర్థచం ద్రికలు. 


కన్నుల న(్రులు (గ్రమ్మగ వగచున్‌ 
బెరా విధివశ మని తల యూంచున్‌ 
ఏటికి ప్రాణము లింక నని తలంచున్‌ 
క్రమ్మజ సొమ్ములు రొమ్మున నొత్తున్‌ 
ఏగతి నోరుతు నింక నని పలుకున్‌ 
బాపురే విధి యని ఫాలము ముట్టున్‌. 


37 


19 


20 


21 


22 


283 


వ. అని పలికి వగవ సమయం బిది గాదు జానకిని సాధించుటకు 
మున్ను వీని పగ దీర్తు నని తలంచి సుగ్రీవునితో రామచంద్రుం 
డి ట్లనుచున్నాండు. 24 


గీ. “నమ్ము సుగ్రీవ! యింద్రనందను వధించి 
నిఖిలవాసరరాజ్యంబు నీకు నిచ్చు 
వాండ; మీలోన మీకును వైర మైన 
కారణం బేమి?” యనం బల్మె గపివరుండు; 25 


జంపె. 


“అఘవర్తనుండు మాయావి యనియెడువాండు 
రఘువంశతిలక! యొక రక్కసుండు గలండు; 
వాలితో నని సేసి వాండునిల్వంగలేక 
శైలగుహ చొజంబాటె చని భీతితోడన్‌. 
చనినం బోవంగనీక చనియె వెంబడిం దాను 
వనచరేంద్రుండు నన్ను వాకిటనె యునిచి 
చని వానితో నొక్క సంవత్సరము పోరె 
ననిమిషాధిపసూనుం డాబిలములోనన్‌?” 26 


అర్ధచంద్రికలు 

“అంత నెత్తురు టేజు లంతటనె వచ్చెన్‌ 

రక్కసుని ఘోషములు వెక్కసము లాయెన్‌ 

వినరాకపోయెం గపివీరవరుపలుకున్‌.” 27 
వ. “అంత నేను చింతాక్రాంతుడనై రాక్షసునిచేత వాలి మృతుండాయె 

నని నిశ్చయించి యాగుహవాత నొక్క పాషాణంబుం ద్రోచి 


యింద్రజునకుం దిలోదకంబులు విడిచి కిష్కింధకు వచ్చునప్పు 
డెటువలె నుండెను.’ 28 


38 


కుబుచజంపె. 


“వనచరో త్తములెల్ల వచ్చి -మంచి 
దినము చేకొని నన్నుం డెచ్చి 
కపిరాజ్యపట్టంబు గట్టి-రెల్ల 
కపులు చూడంగ మూంకగట్టీ 
మెజయ నను దొరను గావించి - కొలిచి 
రిరుగడల భక్తిచే మించి.” 


ద్విపద. 


“అంత నారాక్షసు ననిలోనం ద్రుంచి 
సంతోషచిత్తు డై చనుదెంచి వాలి 
యగ్గిరిగుహ్వరం బంతయుం దిరిగి 
యగ్గుహవాశిల నుగ్గుగాం దన్ని 
యచ్చోట నను గాన కాగ్రహం బొదవం 
జెచ్చెరం గదలి కిష్కింధకు వచ్చి, 
వనచరకోటి కొల్వంగ నున్నట్టి 

ననుం జూచి పలికె వానరులు భీతిల్ల, 
ఓరి దుష్టాత్మ! సహోదరుం డనుచుం 
గూరిమి నిను నమ్మి గుహవాత నునిచి 
పగజపైం జనిన నాపాటు గన్గొనక 
తెగి రాజ్యభారంబు దీర్పవచ్చితివి; 
చేటు గోరుచు నున్న చెనటివి నీవు 
పాటించి నమ్మితి బంధుండ వనుచు; 
ద్రోహివి నినుం బట్టి త్రుంపక రోష 
దాహంబు తీజదు తపనజ నాకు, 

నని పల్కి నాపత్ని యగు రుమాకాంతం 
గొని నా ప్రధానులం గొట్టి నాతోడ 
కదనంబు సేయ నక్కడ నిల్వలేక 
కొదుకుచు వచ్చి యీ కొండ నెక్కితిని. 


39 


ఈ కొండ యవ్వానరేశ్వరుం డెక్క 
రాకుండ శపియించె రఘురామ! తొల్లి 
యనఘుందైన మతంగుం డను మహామౌని 
యనిన సుగ్రీవున కనియె రాఘవుండు. 


వ. ఏమికతంబున వాలి కీకొండ నెక్కరాకుండ మతంగుండు శపి 
యించె” నని యడిగిన రామచంద్రునకు కపిచంద్రుం డేమను 
చున్నాండు. 


అటతాళము. 


“అసురవీరుండు గలండు దుందుభి యనంగ నొకండు నిర్జర 
విసరమును బలుమాటు గెలిచిన విజయశాలి; 

అనఘ వాం డొకనాండు మహిషం బగుచు వచ్చి, వారిధి 
ననికిం విలిచినం జాల భయపడి యంబురాశి 

ఘనతరం బగు రత్నజాలము కాను కిచ్చి, పలికెను 
దనుజవల్లభ! వెజతు నీతోం దలపడంగన్‌; 

ఈ జగంబున వింధ్యపర్వత మేమొకాని, నీతో 
నాజి కెంతటివాండు గావలె నసురవర్యా!” 


వ. “అనిన విని దైర్యగుణావంధ్యం బగు వింధ్యంబు కడకేంగి తన 
సత్వ్వంబు చూపె నట యెటువలెను.” 
అర్ధచంద్రికలు. 


'శృంగములం బడంబొడిచె నగ్గిరిశ్చంగములను 

పాదములం బడందన్నె నగ్గిరిపాదములను 

గండములం బడంద్రోచె సగ్జిరిగండములను.” 
ద్విపద. 


“అపుడు చిత్తంబులో నతిభీతి నొంది 
విపుల సంభ్రమముతో విధ్యాద్రివిభుండు 


40 


80 


31 


32 


33 


34 


దనుజవల్లభునకుం దనయందుం గల్లు 
ఘనతరవస్తువు ల్మానుక లిచ్చి 
దానవాధీశ! నాతరమె నీతోడం 

బూని కయ్యము సేయం బోయి వేగంబె 
అసమానబలశాలి యగు వాలితోడం 
గసిదీర యుద్ధంబు గావింపు మతండు 
నీకు మార్చడి పోరనేర్చు నటన్నం 
జేకొని వాండు కిష్కింధకు వచ్చి 
గుహలెల్ల ఘూర్ణిల్ల కొండలు డుల్ల 
మహి తల్లడిల్ల సామజములు డిల్ల 
ననిసేయం విలచిన నసురేంద్రుమీంద 
వనచరమండలేవ్వరుండు కోపించి.” 35 


అటతాళము. 


“రోషమున గుహ వెడలి శైలవిరోధిసుతుండు, మహిష 
వేషమునం బొలుపొందు దానవవిభునిం జూచి, 

రెండుకొమ్ములు పట్టుకొని పోకుండ నాంగి, కపినా 
థుండు మాయాదైత్యు మహింబడంద్రోచి చంపెన్‌ 

లీల మీజంగం జంపి వానికళేబరంబున్‌, దన్నెను 
జాలం బౌరుష మొప్పనొక యోజనము పోవన్‌. 

తన్నినప్పుడు దానవునీరక్తంబు వచ్చి, మెండుగ 
నిన్నగేంద్రము మీందం బడిన సహింపలేక, 

బల్లిదుండు మతంగముని శాపం బొసంగెన్‌, వాలికి 
నెల్లకాలం బిమ్మహీధర మెక్కకుండన్‌. 

ఆకళేబర మంతదూరం బరుగం జిమ్మన్‌, వాలికి 
గాక చెల్లునె యన్యులకు రాఘవనృపాలా! 36 


వ. అని పలికియా కళేబరంబుదగ్గబికు రామచంద్రు దోడొనని 
పోయి సుగ్రీవుండే మనుచున్నాండు. 37 


41 


జంపె. 


'ఇదియొక్క యోజనము హెచ్చుగాం జిమ్ము నీ 
పదపద్మయుగమునకు బలిమి గలదేనిన్‌ 
వాలికంటెను నిన్ను వరబలాధికుం డనుచు 
జాల నమ్మంగవచ్చు జనపాలతిలక! 
చెలువొంద నిటుసేయం జేరు దైర్యము నాకు 
బలకాంక్ష చేకూరు భక్తిచే నిపుడు.” 38 


గీ. అని నవిని రాఘవేశ్వరుం డలంతినవ్వు 
నె మ్మొగంబునం జిగురొత్త నిలిచి పాద 
వనరుహాంగుష్టమున జిమ్మె దనుజవరునీ 
సముదితాంగంబు పదియోజనములం బడగ. 89 


వ. ఇవ్విధంబునం దుందిభికళేబరంబు తన బొట్టనవ్రేలం బదియోజ 
నంబుల పొడవు బడంజిమ్మి నిలిచిన రామచంద్రునితో సుగ్రీవుం 
దేమనుచున్నాండు. 40 


త్రిపుట. 


'నరవరోత్తమ! వాలి చిమ్మెడు నాండు దైత్యకళేబరంబున 
నరయ నున్నవి రక్తమాంసము లధికమగును. 
చిమ్మితివి నేం డస్థిమాత్రము చిక్కియున్నది గాన మిక్కిలి 
నమ్మలే నే నధికంబలుం దని నరవరేణ్యా! 
ఇట్టిసంశయ మడంగుటకు నా యిచ్చ నొక్కవిధంబు దోచెను 
గట్టిగా వినిపింతు నది విసు ఘనతమీజన్‌.” 41 


అటతాళము. 


“జోడు గూడక వక్రగతులగు నేడుతాళ్లన్‌, సరిగా 
గూడం గౌంగిటం బట్టి యాకులం గోయు వాలి 

తరువులేడును గాండ నొక యస్రంబు దొడిగి, యేసిన 
వరబలాధికుం డనంగవచ్చును వాలికంటెన్‌ 


42 


అనుచుం బలికిన నవ్వి రాఘవుం దమ్ము దొడిగి, యేసెను 
ఘనతరం బగు నేడుతాళ్లను గాండి పాజన్‌ 

తరువులేడును గాడి యాభూధరము గాయి, శేషుని 
పురము గనుంగొని శరము [గ్రమ్మజం బొదికి వచ్చెన్‌. 


వ. అప్పుడు రామచంద్రునకు సుగ్రీవుండు సాష్టాంగదండప్రణామంబు 
సమర్పించి యేమని కొనియాడుచున్నాండు. 


జంపె. 


'భుజవినిర్దితతాల బుధవిహంగరసాల 
రజనీచరాభీల రామభూపాల 

దివిజనార్చనలోల తేజోబలాభీల 
రవివంశసంశీల రామభూపాల 

సమరాగ్రజయశీల శత్రుజనవాతూల 
రమణీయగుణజాల రామభూపాల.” 


వ. అని మతియు సుగ్రీవుం డేమనుచున్నాండు. 


“దేవ! నీ మహిమంబు తెలిసియుం దెలియనైతి మనంబులోం బ్ర 
జ్ఞా విహీనుండనైతి మిక్కిలి జడుండ నైతిన్‌. 

నీకె యాశరలాఘవము దగు నీకె తగు నీ చిత్రమహిమము 
లోకులకు లే దజయంగా నేలోకములను. 

కరుణతో నానేరమంతయుం గాచి యాపదలెల్ల దీర్చియుం 
బరమపావన! యేలు నను నీబంటుగాను. 

శరణు జొచ్చిన వానిం గాచుట జానకీపతి! యుత్తమంబయి 
వటిలుంగావున నన్ను గావుము వాలి యెదురన్‌. 

నిన్ను నమ్మితి నన్నుంగావుము నిక్క మిల నాదైవ మైతివి 
సన్నుతింపంగ నెంతవాండను సరసిజాక్షా!” 


43 


42 


43 


44 


45 


46 


అని సన్నుతించిన సుగ్రీవునిం జూచిశ్రీరామచంద్రుండు దయా 
రస సమన్వితుం డగుచు నేమనుచున్నాండు. 


“పొమ్ము సుగ్రీవ! కిష్మింధపురమునకును 
వాలితోంగూడ యుద్ధంబు లీలం జేయు 
నాదు శరముల నాతని నమర ద్రుంచి 

నిఖిలవానరరాజ్యబు నీకు నిత్తు.” 


అని పంపి తానును వెంబడి లక్ష్మణసహితంబుగా వచ్చి యొక్క 
వృక్షంబు చాటున నుండె నప్పు డెటువలె నుండెను. 


ద్విపద. 


దినకరతనయుండు దేవేంద్రతనయు 
ననిసేయం బిలిచిన నాయింద్రసుతుండు 
కినుకతో వచ్చి సుగ్రీవుని తొమ్ము 

తన ముష్టిం బొడిచినం దపననందనుండు 
జడియక యొక మహాశైలశృంగంబు 
వడిమీఅం గొనివచ్చి వాలిపై వైవ 
బలభేదిసుతు6 డది పగులంగం దన్ని 
జలజాప్తసూను మస్తక మజచేత 
మొత్తిన' నొక్కింత మూర్చిల్లి తెలిసి 
యత్తతి సుగ్రీవుండచలేంద్ర మొకటి 
పెకలించుకొనివచ్చి భీకరధ్వనులు 
ప్రకటించి దేవతాపతిపుత్రు నేయ 
దానిచేం గడు నొచ్చి దశకంఠువైరి 
భానుజుం జొరంబడి పట్టుకపొడువ 
బలమతి రఘురాముపై దృష్టి నతండు 
సొలవక దిక్కులు చూచుచునుండె. 


అయ్యవసరంబున వృక్షంబుచాటుననుండి రామచంద్రుం డేమని 
వితర్మించుచున్నాండు. 


44 


47 


48 


49 


50 


51 


ఏకతాళము. 


“ముక్కులు చెక్కులు మూంపులు వీపుల్‌ 

ప్రక్కలు పిక్కలు బరులును దరులున్‌ 

స్వరములు శిరములు జానులు వీనుల్‌ 

కరములు నురములు కాళ్లును ్రేళ్లున్‌ 

ఎక్కువతక్కువ లింతయులేకన్‌ 

ఒక్కరూపమున నున్నవి చూడన్‌.” 52 


గీ. 'ఏర్పరింపంగ రాకున్న నితండు వాలి 
యితండు సుగ్రీవుండని యెట్టు లెజుంగవచ్చు; 
నెవ్వం డీల్లునా తొడింబడ నీయమోఘ 
సాయకం బేయినని రాముం డేయకుండె. 53 


వ. అంత నొక్క విధంబున వాలిచేత విడిపించుకొనివచ్చి బుశ్యమూక 
పర్వతం బెక్కి తన్ను జేరవచ్చిన రామచంద్రునితోం దలవంచు 
కొని సుగ్రీవుం డేమనుచున్నాండు. 54 


త్రిపుట. 


“దేవ! నమ్మితి నిన్నుం గరుణాదృష్టిం జూచెద వనుచు నయ్యో 
కావవై తివి వాలిచేతను గాసి పడగాన్‌; 

నిజము పలికితి వాలింజంపెద నిన్నుం గాచెద నంచు నయ్యో 
భుజబలోన్నత! యింతలోనే బొంకందగునే? 

ఇనకులుండవు సత్యసంధుండ వీవు బొంకితి వనంగ వచ్చునె 
యనఘ! యిటువలె నగుట నాపుణ్యంబుగాక. ర్‌ర్‌ 


ద్విపద. 


అనిన సుగ్రీవున కనియె రాఘవుండు: 
“వనచరోత్తమ! యేల వగచెద వింక 
వారక చూడగా వాలిరూపంబు 
నీరూప మొక్కటై నియతితో నుండ 


45 


నేయ కుండితి నింతె యమ్మహాఘోర 
సాయకం బెవ్వనీం జంపునో యంచుం; 
గరమొప్పునట్టి యీ గజపుష్పమాల 
ధరియించి పోయి యుద్ధము సేయుచుండు; 
మిప్పుడేమియుం జెప్ప నేల సుగ్రీవ! 
యప్పుడు చూడు నాయంతరంగంబు” 
నావుడు రఘురామునకు జాగి మొక్కి 
భూవిభుం డిచ్చిన పుష్పదామంబు 
గళమున నిడి పోయి కమలా ప్తసుతుండు 
బలభేదినందను బవరమ్మునకును 
బిలిచిన విని రోషభీషణాకార 
కలితాత్ముందై వాలి కడు నవ్వి పలికె: 


అటతాళము. 


'చంపంజాలక విడిచిపెట్టిన సరకు గొనక, వీండొక 
తెంపుగల మగవానివలెనే తిరిగివచ్చెన్‌; 

వీని నింక మటి ప్రాణములతో విడిచిపెట్టం, జెల్లదు 
పూని చంపెద నంచు నంతఃపురము వెడలెన్‌; 

తార యడ్డమువచ్చి నయ మరుదారం బలికెన్‌, విజయో 
దార! యేటికిం బోయెదవు రవితనయుమీందన్‌? 

నిన్న నీచే భంగపడి చెడి నేడువచ్చునె పోరికిన్‌, తిరిగియు 
పన్నతనమున నొక్కబలియుని ప్రాపులేక 

అసఘ! యంగదుచేత నొకకార్యంబు వింటిన్‌, దశరథు 
పనుపునను రాఘవుండు కాననమునకు వచ్చెన్‌. 

వనిత గోల్పడి పోయి యల దశవదనుచేతన్‌, దినకర 
తనయుం గైకొని బాసంలిడెనట నిను వధింపన్‌; 

ఆమహాత్స్ముండు మనుజమాత్రుం డనంగరాదు, త్రిభువన 
ధాముం దడచ్యుతుం డతని గెలుంవగం దరముగాదు; 

రమణతో సుగ్రీవునకుం గపిరాజ్య మిచ్చి, గొబ్బున 
సమరభీకరుండైన రాఘవ శరణుసొరుము.” 


46 


56 


57 


వ. అని పలికిన చిజునవ్వు నవ్వి యవ్వీరాగ్రగణ్యుండు తారతో నే 
మనుచున్నాండు. 


wt 


జలఅలు. 


“గతి లేక పోయి రాఘవు మజుంగు జొచ్చె రవి 
సుతుండు నా కేమిటికిసుదతి! యీరోంత 
ననువంటి బలసమేతుని విడిచి చేపట్టె 
నినతనూజుని రాముం దేనీతిపరుండు? 
దశకంధరునిచేతం దరుణిం గోల్పడినపుడె 
దశరథాత్మజులావు తలంప నేమిటికి? 
చాలు నీపని లేని జోలి యేమిటికి? రణ 
కేళిం జంపెదను సుగ్రీవు నిదె పట్టి.” 


ద్విపద. 
అని తార మదిలోని యడలు వారించి, 
ఘనగతి కిష్కింధ కదలి యేతెంచి, 
యుగ్రనిశ్వాసముల్‌ హుమ్మని వెడల 
సుగ్రీవు ముందట శూరతం బలికె; 
“నోరి! నాతో నిన్న యుద్ధంబు సేసి 
పాజతియు నిపు డేల పజతెంచి తీవు. 
నీతియు సిగ్గను నెజయంగ విడిచి 
యేతెంచితివి శిర మిదె త్రుంచువాండ 
నిలునిలు, మని గర్వనిర్వాహమహిమ 
తలపడి ఘఫోరయుద్ధము సేయుతరిని 
వాలిశౌర్యమునకు వడి నిర్వహింప 
జాలక భీతుండై జలజా ప్తసుతుండు 
వడిచెడి పాటిపోవను గాళ్లు రాక 
తదంబడంగా నింక తడయరా దంచు 
మెల్లన చేరి సౌమిత్రిచే నున్న 


47 


ర్‌రి 


59 


విల్లందుకొని రామవిభుం డెక్కుపెట్టి 
యురగేంద్రనిభ మైన యొకదివ్యశరము 
తిరమొప్ప సంధించి తెగ నిండం దిగిచి 
వానరాధీవ్వరు వక్షస్థ్రలంబుం 

బూనిక గుటిసేసి పొంచి యేయుటయు 
ననలకీలలు గ్రమ్ము నమ్మహాశరము 
చని వాలిటొమ్ము వెచ్చనినెత్తు రొలుక, 
సరికట్టె నప్పు డాశక్రనందనుండు 
శరముతోడనుగూడ జగతిపై వ్రాలె. 


తరువు లేడు గాండి డగ్గరి గిరి డుల్చి 
జగతి గాండి యురగజగతి గాడి 
దొనకు వచ్చునట్టి మనుజేశుబాణంబు 
ప్ల్రవగనాథుం దూణి పాజిదయ్యె. 


అంతం దన్నుం జేరవచ్చిన రామచంద్రువంకం జూచి వాలి యే 
మనుచున్నాండు. 


పుట. 


“నాయ మెజుంగక చంపితివి నరనాథ! పాపము గట్టుకొంటివి 
బోయ వింతియేకాక నీ వొక భూమిపతివా? 

భ్రాంతి యయ్యెన సకలధరణీభారనిర్వహణై కభుజనకుం 
(గోతియమాంసం బేల తలంచితి క్రూరబుద్ధిన్‌? 

అన్నదమ్ములు మేము మాలో నలిగి చిత్తములోనం బోరుచు 
నున్న నీకుం బ్రసక్తి గలదే దునుమన్‌; 

ఏవగింపక మౌని వయ్యును హింసం జేసితి వదియు దొంగిలి 
భూవిభుడవు గావు తపసివి గావు నీవు; 

తప్పు గలిగిన నాజ్ఞవెట్టను తగును భరతేం[ద్రునకు న్యాయము 
తప్పి నీకు వధింపంజెల్లునె తపసివర్యా!” 


48 


వ. అని మజియు నేమనుచున్నాండు. 


కు 


జలలు. 


“కరుణాపయోధి రాఘవుండు ధర్మాత్ముం డనీ 
నరు లెంచంగాం గాక నమ్ముదునె నిన్ను 

బలిమిగా నీ వింత పాపకర్మంబునకు 
తలంచు టే నెజుయగ కెంతయు మోసపోతి; 

ననుం బేరుకొని పిల్చి నాముఖాముఖి నిల్చి 
జననాథ! పోరాడి చంపలేవైతి; 

పొంచి యేసితి రామభూపాల! కులధర్మ 
మెంచుకో లేవైతి వెంత చేసితివి; 

శ్రీరామ! నీరామం జెజుంగొన్న రావణుని 
వారధుల ముంచితిని వాలమునం జుట్టి; 

ఒకమాట నాకుం జెప్పకపోయితివి గాక 
సకలదైత్యుల దున్ని జానకిని దేనె.” 


వ. అనిన రామచంద్రుండు వాలితో నేమనుచున్నాండు. 


కన 


జలలు. 


“ఏల కపివర్య! యీపాలుమాలినమాట 
లోలి నాడెడు శౌర్యశాలివై యుండి? 
రోసమున నిజసోదరుని యాలి గైకొన్న 
దోసకారివి నిన్ను ద్రుంపనే తగవు; 
పరమధార్శికుందైన భరతవిభు పంపునను 
జరియించుచును దోషకరుం జూడంగలమ? 
పొంచి యేసితి వంటి భువిలోన మృగములను 
పొంచి యేయకయున్నం బోవె దవ్వులకు? 
ధర్మమే జయ మనుచుం దలపంనేరని ఘోర 
దుర్మార్గులకు బ్రతుకు దూరమై చనదె. 


49 


64 


65 


66 


67 


వ. అని పల్కు సమయంబున వాలి మూర్చాగతుండయ్యె నంట యెటు 
వలెను. 68 


ద్విపద. 


అంత నావృత్తాంత మగుచరు ల్లొంద 
అింతఃపురంబున కరిగి వేగంబె 

తారతో వినుపింప ధైర్యంబు వదలి 
దారుణం బగు మూర్చ దద్ధయు మునిఃగి 
మెల్లనం దెలిసి యామీనాక్షి హస్త 
పల్లవంబులు సాంచి పాపట చెదర 

వడి మోదుకొనుచును వాలుంగన్నులను 
వడియు బాష్పజలంబు వజదలై పాజ 
నడుగులు తడంబడ నజుపేదనడుము 
గడగడ వడంక ముక్తామణుల్‌ రాల 
పెనంగొన్నపెన్నెరు ల్పిబుందుపైం దూలం 
జనుదెంచి జీవితేశ్వరుమీంద వ్రాలి 
ఎలుంగెత్తి బెట్టుగా నేడ్చి ప్రాణేశు 
తలయెత్తి మెల్లెనె తనతోడం జేర్చి 
పయ్యెదకొంగునం బతిముఖాంభోజ 
మొయ్యనం దుడుచుచు సువిద యిట్లనియె. 69 


అటతాళము. 


'కపికులోత్తమ! కపిశిఖామణి! కపివతంసా! నిర్మల 
కపికులాంబుధిపూర్ణ హిమకర! కపివరేణ్యా! 
ఎల్లలోకము లేలునట్టి సురేంద్రునకునున్‌ బుట్టిన 
బల్లి దుండవు నీవు మనుజుని బారిం బడితె! 
అలుక మీరంగ రావణాసుర నబ్బులందున్‌ ముంచిన 
బలసమున్నతి నేండు తొలంగెనె ప్రాణనాథ! 
అమృతవారిధిం ద్రచ్చి దివిజుల నాదుకొన్న మగంటిమి 


50 


సమసిపోయెనె నెండు కపికులచక్రవర్తి! 
రామచంద్రుండు నరుండు గాండు పురాణపురుషుం డనుచు నయ్యో 
వేమటును బలవించి చెప్పిన వినకపోతి; 
ఏమి సేయుదు? శోకవారిధి నెట్లు గడతు? దైవము 
నేమి యని పలవించి దూజుదు; నెందుంజొత్తున్‌? 
కాలు గన్నులనీరు వజదలు గాంగ నేడ్చు నంగదు 
నేల మాన్పవు సుతునిపై దయ యెందుం బోయిన్‌.” 70 


వ. అని మజియు నే మనుచున్నది. 71 


Pa, 


జం. 


“ప్రాణేశ! నీవంటి పతి జన్మజన్మములకు 
నేణాంకబంబాస్య కిలం గలుగంగలంది! 
కపికులోత్తమ! రాయి గాబోంలు నాగుండె 
యిపుడు తుమ్మురై పోవ దేమి సేయుదును? 
నాపాలి దేవుడవు నా ప్రాణనాథుండవు 
నీ పొందు లేకున్న నే నెట్టు లోర్తు? 
పలుమాటు నావంటి పాపాత్మురాలికిని 
నెలమి నీ సంసర్ల్ణ మేల సిద్ధించు? 
వనచరోత్తమ! నీవు చనినలోకంబునకు 


నెనయ వచ్చెదంగాక యిక నుండంగలనే” 72 
వ. అని పలికి తన యెదురనున్న సుగ్రీవునిం జూచి తార యే మను 
చున్నది. 783 
జంపె. 


“'భానువంశజుండు నీ పాలింటిదైవమై 
వానరేశ్వరు6 జంపె వర్ధిల్లు మింకను; 

ఏ పాటి పౌరుషము హెచ్చి నిందుల నీకు? 
బాప మని మదిలోనం బరికింపవైతి; 


51 


నీకోరినట్లయ్యె నీతపం బీదేటెం 
గైకొని యేలు మీ కపిరాజ్యమెల్లన్‌.” 


వ. అని సుగ్రీవునిం దూణి రామచంద్రుం గనుంగొని యేమనుచున్నది. 


త్రిపుట. 


“అలి చెజంగొని పోయినట్టి దశాస్యుం డుండంగ నిర్నిమిత్తము 
వాటి నేటికిం జంపితివి రఘువంశతిలకా! 

ఇట్టి సాహసకర్మ మెచటికి నేంగె భరతుండు సీమవెడలంగం 
గొట్టిరాజ్యము పుచ్చుకొన్నెడం గువలయేశా! 

నాయమేటికిం దప్పితివి రఘునాథ! జానకితోడనే చెజం 
బోయెనే నీరాజనీతియు భూరిమతియున్‌, 

పుణ్యపాపము లెజుంగ వెక్కడి భూవరుండవు నీవు తలంపంగ 
గణ్యుండవె గుణహీనుండవు నీ ఘనత యెంత? 

ఎన్న నెటువలెం బుట్టినాండవా యినకులంబున నకట నిను రా 
జన్న దోషము వచ్చు హరిహరి యనంగ విన్నన్‌.” 

వ. అని పలుకు సమయంబున వాలి మూర్చందెలిసె; నప్పుడు తన 
సమీపంబున శోకబాష్పకలితనేత్రుం డయి తలవంచుకొని యున్న 
సుగ్రీవునిం జూచి యే మనుచున్నాండు. 


జలలు. 


“వగ పేల సుగ్రీవ! వైరమెల్లను దీటె 
జగ మెటుంగగ రామచంద్రుచే నిపుడు; 
రమ్ము సూర్యతనూజ! రాజులను మదిలోన 
నమ్మకుము; వారిమన్నన లస్థిరములు; 
రామవిభుతోడ మును పేమి చేసెదనంటి 
నా మాట చెల్లించి యతనికృప నొందు. 
దినకరాత్మజ! నాకు దేవేంద్రుం డిచ్చె నీ 
కనకమాలికం దొల్లి కడుసంతసిల్లి; 


52 


74 


75 


76 


77 


ఇది గళంబునం దాల్చి యెల్ల కపిరాజ్యంబు 
పదిలుండవై యేలు బహువత్సరములు; 
అంగదుండు బాలకుం డరయుం డేమియు నంత 
రంగమున దయయుంచి రక్షిం పుమితని; 
మా నేరములం దలచి మదిలోన గోపింప 
కీ నిసుపు నీదేర్పు మితండె నీ సుతుండు. 78 


వ. అని పలికి సుగ్రీవునకుం దనమెడ నున్న కంఠమాలిక నిచ్చి 
వెక్కసంబుగా శోకభరంబున వెక్కి వెక్కి యేడ్చుచుం 
దనమొగంబు చూచుచున్న యంగదుని జూచి వాలి యే మను 
చున్నాండు. 79 


జంపె. 


“ఓతనయ! శోకించుచుండ నీ కేమిటికిం 
బ్రీతి సుగ్రీవుండు పినతండ్రిగా౭డే; 
నీమీందం గడు ప్రేమ నిను జాల మన్నించు 
నామాజుగాండె యీ నలినా ప్ర్తసుతుండు; 
ఏమజక సుగ్రీవుం డేమికార్యముం జెప్పం 
దామసింపక చేసి తండ్రికృపం బొందు; 
అన్న! యిన్నాళ్లవలె నాగడంబులు సేయ 
కన్న నెవ్వరికైన హిత మాచరింపు; 
ప్రతిలేని కపిరాజ్యపట్టంబు నినుం గట్టి 
సుతుండ! నీవిభవంబు సూడలేనైతి.” 80 


ద్విపద. 


అని కుమారుని దేర్చి యవనీశ మౌళిం 
గనుగొని పలికె నా కపిచక్రవర్తి 

“యో మహాత్మ! దయాపయోనిధి! రామ! 
భూమీతలేశ! నాపుణ్య మెట్టిదియో 
నీచేత మృతింబొంద నేయనా కబ్బె; 


53 


నాచారపరులకు నందగరాని 

వైకుంఠ మెదురుగా వచ్చె నిచ్చటికిం 
గైకొంటి, నాపాతకములెల్లం బాసె; 
నేను ధన్యుందనైతి, నిహపరంబులకు; 
భానువంశాధీశ! భవనాశ! రామ! 
ప్రాణముల్‌ నిర్వహింపవు మేన నింక 
బాణంబు తీయవేపార్థివోత్తంస!' 
నావుడు రామభూనాథుండు చేరం 

గా వచ్చి నిజభుజాగర్వంబు మెజసి 
కపికులాధీశు వక్షము గాండియున్న 
విపులసాయక ముద్దవిడి పెల్లగించె; 
నప్పుడు రఘురాము నాత్మలో నిల్పి 
యొప్పుగా నింద్రజుం డూర్జ్వలోకమున 
కరిగె; నావేళం దారాదికామినులు 
గురుతరధ్వనులతో గుంపుగా నేడ్వ 
నంగదుం డధికశోకాంధకారమున 
బ్రుంగుండై నేలపై బొరలంగం జొచ్చె. 


అప్పు డయ్యంగదుని శోకంబు భరింపలేక సుగ్రీవాది వానరులు 
మహారోదనంబు చేసి రక్కోలాహలంబు మందర మధిత 
మహార్ణవంబు ఘోషంబు ననుకరించె; తదనంతరంబ. 


తారాది సతుల శోకము 

వారించి కుమారుం దేర్చి వాలికిం బరలో 

కారోహణాది స(త్రియ 

లారవితనయుండు రాము ననతిC జేసెన్‌. 

అంత నా రామంచంద్రుండు కపివీరులం బిలిపించి 'సుగ్రీవునిం 
దోడ్మోనిపోయి కిష్కంధలో రాజ్యపట్టంబు గట్టుం; డంగ 

దు యువరాజ్యపట్టంబు గట్టుంిడని యానతిచ్చి పంపిన కపి 
వరులు రవిసుతుని పురంబునకు దోడ్మోనిపోయి రప్పుడు 
పురజను లే మనుచున్నారు. 


54 


81 


82 


83 


84 


జంపె. 


“కటకటా! యేల నిష్మారణము జంపె నీ 
కుటిలునకుంగా వాలి గువలయేవ్వరుడుం? 
“చెవినిల్లుగట్టుకొని చెప్పి చంపించె నీ 
రవిసుతుండే ద్రోహి; రాముండే మెజుంగు?” 
“ఎవ్వరును జంపింప రీ పాపకర్ముండే 
క్రొవ్వి చచ్చెను తార, కొడుకు వద్దనంగన్‌ 
దశరథాత్మజుతోడ తగునె వైరము హస్తి 
మశకాంతరము వెళ్టిమర్మటముగాక.” 
“'మనకేమిటికి వాలి యినతనూజుండు మేలు 
జనులుపాలింట వాండు శాంతవర్తనుండు” రి5్‌ 


వ. అని పలుకు సమయంబున సకలవానరులు కిష్మింధలో 
బట్టంబు గట్టి రట యెటువలెను. 86 
అర్ధచంద్రికలు. 


స్వర్ణకుంభములందు గంగాజలము దెచ్చి 
అంబుజా ప్తతనూజు నభిషేకంబు సేసి 
ఫాలదేశమునందు బంగరు పటము గట్టి 


యునిచి రర్మతనూజు సింహాసనమునందు. 87 
వ. తదనంతరంబ యంగదునకు యువరాజ్యపట్టంబు గట్టిరప్పుడు పుణ్యాంగనలు 

ధవళంబులు పాడిరంట యెటువలెను. 88 
ధవళములు. 


శ్రీరాముండు గుణధాముండు వారిజదళోచనుండు 
శూరత రావణుం గూలిచి నారీమణిం దేవలయున్‌. శోభనామే 


రామునికృప కపిరాజ్యము క్షేమంబునం బాలించి 
శ్రీమంతుండు సుగ్రీవుండు భూమండలి పొగడొందున్‌. శో. 


55 


సంగరవిజయముతో నుప్పొంగెడు సుగ్రీవునకు 
సంగతిగా యువరాజై యంగదుం డిలం బెంపొందున్‌. శో. 89 


వ. అప్పుడు సుగ్రీవుండు సకలవానరసమేతంబుగాం గానుకలు 
గొంచు రామచంద్రుని సేవింపవచ్చు నప్పు డగ్గిరి ప్రాంతంబున 
నున్న చెంచెతలు ఏలలు పాడిర ట యెటువలెను. 90 


ఏలలు. 


“భానువంశమునం బుట్టి 
దానవకామినిం గొట్టి 
పూని ముఖము నిర్వహింపవా, ఓ రామచంద్ర! 


మౌనివరులు సన్నుతింపంగాన్‌ 

రాతి నాతిం జేసి పురా 

రాతి చేతివిల్లు విజిచి 

భూతలేంద్రు లెల్ల మెచ్చంగా, ఓ రామచంద్ర! 


సీత్రను వివాహమాడవా. 
పరశురాము భంగపబచి 
భరతునకు రాజ్య మచ్చి 
గురుండు పనుప నడవి కేంగవా ఓ రామచంద్ర! 


సురలు భూసురులు మెచ్చంగా. 

పాపజాతి సుప్పనాతిం 

గోపగించి ముక్కు చెక్కి 

యేపునను ఖరుని ద్రుంచవా. ఓ రామచంద్ర! 


చూపు నిల్పి మృగము నేయవా, 

దేవుండని తెలియలేక 

కావరించి వాలి సచ్చి 

దేవ! నీతో నిగ్రహించిన ఓ రామచంద్ర! 


రావణునికి నిదే పాటురా.” 91 


56 


29 


అంత సుగ్రీవుండు రామచంద్రుని జేరవచ్చి కానుక లొసంగి 
సాష్టాంగదండ ప్రణామంబు చేసి యేమని వినుతించుచున్నాండు. 


“దండంబు శార్ణ కోదండమండితహస్త! 
దండంబు వైకుంఠధామ! నిత్య! 
దండంబు కుండలీంద్ర సుమౌక్తికచ్చత్ర! 
దందంబు దుర్దనఖండ! దేవ! 
దండంబు వారాశిదర్పసాహసజైత్ర! 
దండంబు దశరథతనయు! వీర! 
దండంబు మౌనీంద్రతతినిత్యపోషక! 
దండంబు యిందిరాధామవక్ష! 


దండ మినవంశజలనిధితార కేశ! 
దండ మఘుహార! యాతతధవళకీర్తి! 
దండ మౌ నీకు లోకేశ! ధవళనయన! 


దండి మని కేలు మొగిచె నా తపనసుతుండు. 


ల 


జలలు. 


“అరిభయంకరరామ! అమితగుణసంసీమ! 
కరుణాభిరామ! శ్రీకాకుత్‌స్థరామ! 
రవికులాంబుధిసోమ! రాజకులసుత్రామ! 
రవికోటిసమధామ! రామాభిరామా!” 


అని సన్నుతించి రాఘవేశ్వరా! మీ రిచ్చోట నుండ ఏమిటికిం 
గిష్మింధకు వేంచేయి” డని పలికిన రాఘవేంద్రుండు సుగ్రీ 


వునితో నే మనుచున్నాండు. 


ద్విపద. 


“వనజాప్తనందన! వనవాసమునకుం 
జనుదెంచి మునివృత్తిం జరియించుచుండి 


57 


92 


93 


94 


95 


పట్టణంబులకు భూపతుల చందమున 

నెట్టు రావచ్చు; నీ వెజుంగవెే నీతి; 
వానకాలము వచ్చె; వైరులమీందం 

బూని కయ్యముసేయం బోంగూడ దిపుడు; 
మా తమ్ముండును మేము మాల్యవంతమునం 
బ్రీతి నుండెదము సుగ్రీవ! నీ వేంగి 

యా నాల్గునెలలును నెలమిం గిష్మింధ 

లో నుండి వర్షంబు లోంబడునపుడు 
సనుదెమ్ము వానర సైన్యంబుతోడి 

నని, భానుసుతుం బంపి యనుజుండుందాను 
మనుజేశ్వరుండు పోయె మాల్యవంతమున; 
కినతనూజుండు కిష్కింధ కేతెంచి 
తారాసమేతుండై తరుణీకృతోప 

చారుండై వేడ్మలు సలుపుచు నుండె. 96 


మంగళము 


ఇందిరావరునకు నిభభయహరునకు 
కందర్పగురునకు కల్యాణం. 
సుందరబాహునకు సురుచిరదేహునకు 
కందర్పగురునకు కల్యాణం. 
దీనకరకులునకు దీనమందారునకు 
ఘననీభగాత్రునకు కల్యాణం. 


ద్విపద. 
అని సమస్తాసురారాతికదంబ. 
వినమితనిజభుజావిక్రముపేర 
సురచిర ప్రార్థనా సుభగంభవిష్టు 
వరహావతార శ్రీవాసునిపేర 
నాతతార్చన లాలనాతిశయాళు 


58 


భీతరక్షణు పేర స్పృహయాళు పేర 
నిగమగోచరువేర నికిలలోకేశుం 
డగు కందుకూరి జనార్దనుపేర 
నంకితంబుగం గాళికాంబా ప్రసాద 
సంకలిత కవిత్వచాతుర్వధుర్య 
తావర్య (ద్య) 'పెదలింగ నార్యతనూజ 
కోవిద స్తవనీయగుణ రుద్రధీర 
విరచిత సుగ్రీవవిజయాభిధాన 
కరుణభాసుర యక్షగానప్రబంధ 
మాచక్రవాళశై లావనియందు 
నాచంద్రతారార్మమై యొప్పుంగాత. 


IIE 


59 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 
కళాభవన్‌ (రవీంద్రభారతి) హైదరాబాద్‌ - ఫోన్‌ : 040-2970 3142 


1. శాతవాహనుల నుండి కాకతీయుల వరకు 


2. తెలంగాణ పద్యకవితా వైభవం 


8. మూడుతరాల తెలంగాణ కథ 


4. తెలంగాణ సామెతలు 

ర్‌, తెలంగాణ నవలా వికానం 

6. తెలంగాణ సినీ గేయ వైభవం 

7. మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర 
8. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం 

9. ఈగ బుచ్చిదాను (సంకీర్తనలు, శతకము) 
10. తెలంగాణ శాతవాహనుల వారసత్వం 

11. తెలంగాణలో భావకవితా వికాసం 

12. తొలినాళ్ల సోయి 


13. గోండ్యానాలాండు ఎంత ప్రాచీనమైనదో 
తెలుగుకూడా అంతే ప్రాచీనమైనది 


14.  వందార మకరందాలు 


15. వాగ్భూషణం భూషణం 


రచయిత వెల.రూ. 


గౌ, సంపాదకులు దా॥ నందిని సిధారెడ్డి 110/- 
నంపాదకులు ఆచార్య డా॥ జి, అరుణకుమారి, 
డా॥ మల్లెగోడ గంగా ప్రసాదు 


డా. గండ్ర లక్ష్మణరావు 50/- 
సంపాదకులు: డా.నందిని సిధారెడ్డి 300/- 
దా.సదానంద్‌ శారద, 

డా.ఎ.యం.అయోధ్యరెడ్డి, 

డా. బి.వి.ఎన్‌.స్వామి 

సేకరణ: చైతన్య ప్రకాళ్‌ 100/- 
కాసుల ప్రతావరెడ్డి 50/- 
దౌ. కందికొండ 125/- 
మాదిరాజు రామకోటేశ్వరరావు 200/- 
డా వెల్దండ శ్రీధర్‌ 60/- 
డా. పీ.భాస్మరయోగి 70/- 
దా. ఈమని శివనాగిరెడ్డి 50/- 
సం॥ సామిడి జగన్‌ రెడ్డి 850/- 
బెల్లంకొండ సంపతుకుమార్‌ 50/- 
డౌ. సగిలి సుధారాణి 50/- 
డౌ. నీ, నారాయణరెడ్డి 30/- 
దా. ఇరివెంటి కృష్ణమూర్తి 20/- 


16. 


17. 


గ్య 


రైతు బుణ విముక్తి 


బ్రిటిష్‌ (గ్రంథాలయంలో 
తెలుగువుస్తకాల పట్టిక 


రసార్థవ సుధాకరము 
నీంహాగిరి వచనములు 
నందగిరి ఇందిరాదేవి కథలు 
మాదిరెడ్డి సులోచన కథలు 
గంగావుర మహాత్యము 
లోకములహరి నవలలు 
(ప్రతాపరుద్ర చరిత్రము 
గెలుపు మనదే 

అడ్లూరి అయోధ్యరామకవి రచనలు 
తపతీ సంవరణము 

గజల్‌ గీతికలు 

వజ్ఞాలగ్గమ్‌ 


కాకతీయులనుండి అనథ్‌జాపొల వరకు 


చన్న బసవేశ్వరుని వచనములు 


ఉత్పల సత్యనారాయణాచార్య నగరకావ్యాలు 


వునాన 


తెలంగాణ చరిత్ర సంస్కృతి 


రాళ్ళబండి రాఘువశర్మ 


సేకరణ: చాడా సృజన్‌రెడ్డి 
కమలు కరుణనాయుడు,అదిత్య అల్లాడి 


సంపాదకులు: డా॥ శ్రీరంగాచార్య 
కృష్ణమాచార్య ప్రణీత 

నందగిరి ఇందిరాదేవి 

మాదిరెడ్డి సులోచన 

శ్రీ రెద్రెడ్డి మల్లారెడ్డి దేశాయి 
లోకమలవారి 

ఏకామనాథుడు 

పర్చా దుర్గాప్రసాదరావు 
తెలంగాణ మంటల్లో / పోలీసు చర్యలు 
డా పాటిబండ మాధవశర్మ 
పటేలు అనంతయ్య 
జయవల్లభుడు 


నంపా:అచార్య డా॥ జి, అరుణకుమారి, 
డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 


రేకలిగే మఠం వీరయ్య 


ఉత్పల సత్యనారాయణాచార్య 


సాహిత్య (త్రైమాసిక 


వ్యాన సంకలనం 


200/- 


